


అబ్బూరి ఛాయాదేవి 





VYASA CHITRALU 
By Abburi Chaya Devi 


ముఖచ్నితం : శీలా వ్మీరొజు 


(పథమ ముదణ : డిసెంబరు 1995 


ర అబ్బూరి ఛాయాదేవి 


వెల: రూ, 8ీ0/_ 


[ప్రతులకు | 


ము దణ : 


విశౌాలాం[ధ బుక్‌ హౌస్‌ 
బ్యాంక్‌ స్ట్రీట్‌ 
హైదరాబాదు_ర00 001. 


. నవోదయ బుక్‌ హౌస్‌ 


కాచిగూడ, 
హైదరాబాదు-500 027. 


* నవోదయ పబ్లిషర్స్‌ 
(౧౧ 


కార్డ్‌ మార్‌ గారోడ్‌, 
విజయవాడ_580 002. 


ఏ, తర్‌ పబ్లికేషన్స్‌ 
oa) య ' 


ఏలూరు రోడ్‌, 
విజయ వాడ _590 002. 


శివాజీ _పెస్‌, 
గంజ్‌ బజార్‌, సికిం దాబాదు_00 008. 


ముఖచిత (ప్రచురణ : శ్రీ బాలాజీ ఆర్ట్‌ 'పింటర్స్‌ 


చిక గ్రా డప ల్లి స్ట "హైదరాబాదు.50() 020. 





విషయసూచిక 


వ్యాసార్థం * వాకొటి పాండురంగారావు 


వ్యాసగ తం 
క 
శ్రీపాద సు బహ్మణ్యళొన్త్రీగారి అనుభవాలూ, రచనలూ 
శ్రీ శ్రీ కథనం 
“కొత చూపు” 


విశ్వనాథ చెప్పిన విలడణ కథ: “ముగ్గురు బిచ్చగాళ్ళు” 


కథలు ఎలా రాయాలి? 
నవల : సామాజిక సంస్క రణ 
సీతాదేవి నవలలో స్రీవాదం 
భో 

'వరవ్మికయం' 
ఇలాలిసానం _ 'బొమ్మ రిల్లు' 

త) cc 

[Il 
పారిస్‌లో నా పర్యటనానుభ వాలు 
కోపరూ పాలు ! 
చెతిచేషలు 
“ఉతర(కియ' 
మన వెనకటి తరాలన్తీలు ౬ చెళపీళ్లవారి విశేషణ. 
య రా 

చేనుమే సే కంచెలుంచే....? 
వివాహమం[ తాల తాత్పర్యం 
తోచకపోవడం 


xiii 


21 
29 
రీలి 
89 
44 
di 
08 
62 


69 
81 
89 
88 
91 
రస్‌ 
98 


108 


Vili 
_పేమించడం ఎలా?! 
Ill 
జీవనమారం ._ జిడు కృషమూరి 
A a Fa జి 
జీవిత వాఖాఃత _ జిడు కృష్ణమూరి 
రీ 5 Gg ల్‌ తీ 
ఒంటరితనం, విసుగు _ కృష్ణమూర్తి చూపిన వెలుగు 
హింసకి మూలం 
బెర్హాండ్‌ రసెల్‌ భ విష్యద్దర్శనం 


106 
110 


118 
120 
126 
181 
187 


వ్యాసార్థ 0 


ముప్పై రెండు సంవత్సరాల (కింద ఢిల్లీలో ఒక ఉద్యోగంలోచేరి, కాపురం 
వుండడానికోసం వెతకగా కరోల్‌ బాగ్‌, పూసారోడ్‌, 15 నంబరు ఇంటి రెండో 
అంతస్తుమీద హాలూ, గదీ, వరండా వున్న వాటా దొరికింది. పక్కనే విశాలమైన 
డాబా కూడా వున్న అలాటి వాటాల్ని ఢిల్రలో 'బర్భాతీ”లు ఆంటారు, ఆ వాటా 
లోకి దిగాక తెలిసింది. కింద మొదటి అంతస్తులో అబ్బూరి వరద రాజేశ్వర 
రావుగారు కాపురం వుంటున్నారని. బెరుకు బెరుకుగా వెళ్ళి కలుసుకుంచే, గల 
గల నవ్వుతూ పలకరించారు వరద రాజేశ్వరరావు. ఆయన వ్యాఖ్యలూ, 
విమర్శలూ, వెక్కిరింతలూ, వివరణలూ వింటుంటే కొత [పపంచం తలుపులు 
తెరిచినట్టుండేది. హిమశిఖరం వంటి ఆయన వ్య కిత్వానికి సుందర, మౌన 
నెపథ్యంలాటి ఆకాశంలా ఆ వెనకే ఛాయాదేవి గారుండేవారు. ఆయన వర్షం 
అయితే ఆమె మేఘం; ఆయన తెరిచిన ఆట్లాసు వు సకం ఆయితే ఆమె గప్‌చిప్‌గా 
వుండే గ్లోబ్‌ అన్వించెది. ఎప్పుడో గాని ఆమె మాటాడేవారుకాదు. నవ్వుతూ 
పలకరించెవారు. బట్ట ముక్కలతో, అట్ట ముక్కలతో ఆలవోకగా అందాల 
బొమ్మల్ని సృష్టించేవారామె. స|వూహోౌస్‌ [గంథాలయంలో కాబోలు వసి 
చేస్తుండేవారు. నటీనటులు, కవులు, రచయితలు ఎందరెందరో వస్తుండే వారా 
సరస్వతీ సదనానికి, అంతేకాని గాంభీర్యతకు నడిచే నిర్యచనం లాటి ఛాయాదేవి 
గారిని మ్మాతం అప్పట్లో ఎక్కువగా తెలుసుకోలేదు. 


పదిహేనేళ్ళ [కింద నానా తీర్రంబులూ | గుంకి మేము భాగ్యనగరం చేరే 
టప్పటికి అబ్బూరి దంపతులూ రిటైరయి ఈ వూరు చేరారు. వరద రాజెశ్వరరావు 
గారి ఆత్మీయతను, ఛాయాదేవి గారి అతిథి మర్యాదలనూ తరచుగా అనుభవించే 
అదృషం కలింది. [క్రమంగా ఆమె అక్కడా అక్కడా మాట్లాడగా విన్నాను. 
ఆమె రాసిన కథలు, వ్యాసాలు చదువుతూ వచ్చాను. ఆమె పట్ల గౌరవం పెరగ 
సాగింది మఖాముఖీ మాట్లాడినా, మైకులోకి మాట్లాడినా, రచన చేసినా_ ఆమెలో 
నేడు సమాజంలో చాలా వరకు అదృశ్యమైెపోతున్న “సెన్సిటివిటీ”, 'డిగ్నిటీ' 


X 


కనిపిస్తూంటుంది. ఈ వ్యాసాలను చదివిన తర్వాత ఆమె పఠనా వెళాల్యము, 
ఆలోచనల సాందత, భావ వ్య క్రికరణలో స్పష్టత-_ అవగ తమయ్యాయి. 


వేలాది సంవత్సరాల నాగరకత మనది. ఇంకే దేశంలోనూ ఎగరనంత 
ఎత్తులకు మనసు ఎగిరిన సంస్కృతి ఇది. మారేది ఏదో, మారనిది ఏదో స్పష్టం 
చేసి ఈ దై తానికి ఆతీతంగా వుండడం వాంఛనీయ మెకాదు, సాధ్యం కూడా 
అని చెప్పిన దేశం ఇది. ఆ దొడ్డ సంస్కృతి బిడ్డ అయిన ఈ ఇల్ల్హాలు_ 
మన సమాజంలోని కుళ్ళుని, |కౌర్యాన్ని, చాపల్యాన్ని శస్త్ర వెద్యుడం౦ంత 
నై పుణ్యంతో ఖండించగలరు; మార్ను పేరుతో, పరిష్కారం పేరుతో మోగించే 
దుందుడుకు దుందుభుల చప్పుళ్ళను అంతే నాగరకంగా ఏ శ్లైషించ గలరు. 


జిడ్డు కృష్ణమూ రి, బెర్‌|టెండ్‌ రసెల్‌, ఇబ్బెన్‌, విశ్వనాథ సత్య 
నారాయణ, శ్రీశ్రీ, శ్రీపాద స్నుబహ్మణ్యశాన్ర్రీ వంటి మేధావులను, మార్గ 
దర్శకులను బాగా ఆకళింపు చేసుకున్న ఈ మేధావి_రచయితి వారి ఆలోచనల 
పట్టుదారాలతో అల్రిన అద్భుత మైన తివాసీ లాంటిది ఈ సంకలనం. 


మనిషి ఒంటరితనం, |పేమ_| పేమించక పోవడం, స్వేచ్చ, సం|పదాయం. 
సమాజం_సంస్క రణ, రచన_దాన్ని ధ్యేయం వంటి అనేకానేక విషయాలను 
మృదువుగా స్నేహితురాలిలాగా విడమరచిన ఈమె ఈనాటి స్త్రీ పడే బాధల 
గురించి పడే పదే (పసావిసారు. ఈ సమస్యమీద అటు పురుషాహంకార వాదులు, 
ఇటు ఆగివాద ధోరణులులో రాస్తున్న రచయితలూ ఇద్దరిని చూపిస్తూనే. మరే 
మార్గం వుంది. ఆన్నమాట ఈ వ్యాసర స్వతి వాకుచ్చారు. 


సమకాలీన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి రచనలలోని స్రీవాద ధోరణుల. 
నుటంకించిన వ్యాసంలో ఆమె ఉదహరించిన ఈ భాగం చూడండి : 
“కొత్ర విలువలతో సాహిత్య సృష్టి జర గాలి_ స్రీ పురుషుల్ని ఇద్దర్నీ 
నమానంగా చితించే మానవతా వాదం సాహిత్యం ద్వారా ముందు తరాల వారికి! 
అందించాలి". అప్పటికీగాని నిజంగా స్రీకి పూర్తిగా విము క్రి కలగ దు”. 
కాళ్ళకూరి నారాయణరావుగారి 'వరవిికయంిలో వధువు చెప్పిన 


“కట్నమే కోరి వచ్చిన ఖరము తోడ 
దగుదునని కాపురము సేయు దాని కంటి 


xi 


బెండ్రియే మానుకొని మగబిడ్డ వలెనె 
తల్లి దం|డుల కడనుండ తప్పిదంబె స్ట్‌ 


అనుమాటల నుదహరించి చివర_“6ర ఏళ్ళు గడిచినా మనం ఇంకా 
మేలుకోలేదు 1” అను ఛాయాదేవి గారి ఆఖరి వాక్యం_కట్నం౦ ఇ చ్చి పుచ్చుకునే: 
వారి ఎదలమీద 'ఎక్కు_ పెట్టిన సీత బాణం! 


“ఇక్కడి నియమ నిబంధనలన్నీ మనిషి బుద్ది విభవాలే. దేవుడు సాయించి- 
నవికావు” అను శ్రీ పాద సుబహ్మణ్య శాన్ర్రిగారి విశ్లేషణతో ఏకీభవించిన ఈవిడ. 
“సమాజంలో మూఢాచారాల్నీ, దుర్మార్గాల్నీ నిర్మూలించవలసిన అవసరం 
ఒక). తరంతోనో ఓకా సారితోనో అంత మెపోదు. ఎప్పటి కప్పుడు సమకాలీన. 
పరిస్థితులను సమీక్షించి తోటి | పజలను హెచ్చరించవలసిన అగత్యం ఉంది, 
సాహిత్యానికి ఉండవలసిన సామాజిక (పయోజనం అదె!” (నవల-_ సామా జిక: 
సంస్క్రరణు)_ అని గమ్యాన్ని, దారినీ కూడా ని ర్రేశించారు. 


“హింసకి మూలం1' అను జిడ్డు కృష్ణమూ ర్తి పెన వ్యాసంలో రచయితి_ 


“పపంచంలో (పతి భాగంలోనూ తిరుగుబాట్లూ , విష్త్లవాలూ జరుగుతు. 
న్నాయి. సామాజిక వ్యవస్థని నిస్సంశయంగా మార్చవలసిందె. దానిని హింస 
లేకుండా మార్చడం సాధ్యమా? ఎందువల్పనం చే హింస మళ్ళీ హింసనే సృష్టి. 
స్తుంది హింసను సృష్టించకుండా, పెంచకుండా పపంచంలోనూ మనలోనూ 
మార్పు తీసుకొచ్చే మార్గం ఏదయినా ఉందా అన్నదే మన _పశ్న- అన్నారు. 
కృష్ణమూర్తిగారు” ఆని వివరించి ఆఖరున “హింస లేకుండా చెసుకోవడం మన 
లోనె ఉంది అని కృష్ణమూర్తి గారి వివరణ సారాంశం” అంటారు ఛాయాదేవి. 


“ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లభించిన అపార మెన శక్ర్తులవల్ల. 
(పపంచానికి ఏర్పడిన |పమాదమంతా మానవ మనస్తత్వం మీదే ఆధారపడి. 
ఉందని, మనుషుల మనసుల్లోని దుష్టమైన రాగద్వేషాలలోనే ఇమిడి ఉందనీ, ఈ. 
విషయాన్ని | గహించి పరమత సహనాన్ని పాటించి సర్యమానవ సౌఖ్యాన్ని 
కారిక్షించినట్లయితే [పపంచం ఇంతకుముందెన్నడూ లేనంత సుఖ పదంగా" 
ఉంటుందనీ "రసెల్‌ విశ్వాసం", అన్న ఉటంకింపుతో వ్య కిమీద, మనసు మీద. 
రచయితి కేం దీకరించ డం గమనార్హం. 


xil 
ఇట్టా నేటి వ్యక్తినీ మానవజాతినీ వేధిస్తున్న (పధాన మైన నమస్యల మీద 
'స్పష్షమెన, సాధికారిక మెన, సవ్యమైన ఆలోచనా మార్గాన్ని సూచించటంలో 


రచయితి సఫలురాలయినారు. విషయం ఎంత గహనమైనా ఈమె శైలి హాయిగా 
చదివిస్తుంది. 


ఈ సంపుటంలోనే “శ్రీశ్రీ కథనం) అన్న (కథకులంద రూ తప్పక చదివి 
తీరవలసిన) వ్యాసంలో 

“కష్టంగా రాయడ మంత సులభమైన పని లేనే, సులభంగా రాయడ 
మంత కష్ట్రమెన పనికూడా లేదు. ఆడంబరంగా జీవించడం సులభం. నిరాడంబ 
రంగా బతకడం కష్టం. జీవితంలోనూ, సాహిత్యంలోనూ సౌలభ్యత సాధించ 
దగ్గది' అసి శ్రీట్ర చెప్పిన దాన్ని జీవితంలోనూ, రచనలోనూ సాధించిన ఛాయా 
దేవిగారి ఈ సంకలనం. ఆలోచించడానికి భయవడనివాళ్ళకి అవశ్యం పఠనీయం,. 


బీవితపు లోతుల నరసిన వదాంతింకా హాయిగా వసి పిల్లవాడి వలె నవ్వ 
గలడు, అందుకే ఇంత తాత్త్విక మైన విషయాలను చిత్తకుద్దితో విశ్లేషించిన ఈమె 
తన పారిస్‌ నూత గురించి, 'మృత్యుంజయు డె'న తన తం డిగారి కోపం గురించి, 
తన కోపం గురించి, “చెతి చెష్టల' గురించి రాసిన వాటిలో లేలేత హాస్యం మల్లెల 
వాసనవలె మనసు పందిరిని ఆవరిస్తుంది. 


తెలుగు దినపత్రికలు రాజకీయాల రొచ్చుగుంటల్లోనూూ, వార ప్యతికలు 
ఆనాతోచన, అ శ్రీలతల ఎండ మావుల్లోనూ విహరిసున్న రోజుల్లో తెలు గుమాట 
పూరిగా సంకరమె వంకరటింకర దారిలో విలవిలలాడుతున్న ఈ కృష్ణ పక్షంలో 
“ఈ వ్యాస సంకలనం ఒక పున్నమి చందమామ! 


అట్టముక్క- లతో అందాల బొమ్మలను సృష్టించిన ఆ సోనరీమణియే 
అక్షరాలతో వెలిగించిన శుక్లపక్షం ఇది. 
చాల సంతోషం! 


మనఃవూర్వకంగా స్వాగతం! 


81295 వాకౌటి పొండురంగారావ 
"భాగ్యనగర్‌ 


వ్యాసగతం 


ఆడ పిల్ల గొంతువిప్పి గట్టిగా మాట్లాడటం, నోరు తెరిచి నవ్వడం 
సహించని సాం పదాయక పురుషాధిక్య వాతావరణంలో పుట్టి సెరగడం వల్ల 
నాకు నలుగురి ఎదుటా ధైర్యంగా మాట్లాడటం అలవాటు కాలేదు. నా స్యభావం' 
కూడా నా పేరుకి తగినట్లే రూపొందింది. కానీ నా ఆభి|పాయాలను _పకటించా 
లనీ, నా అనుభూతుల్ని ఇతరులతో పంచుకోవాలనీ తవన ఉండేది. అందుకే 
కథలూ, వ్యాసాలూ రాయడం [పారంభించాను. తండి సాహచర్యంలో తా త్రిక 
విషయాల్లోనూ, భర సాహచర్యంలో సాహిత్య విషయాల్లోనూ ఆధిరుచి. 
పెంపొందడంతోబాటు, వృతిరీత్యా వివిధ గంథాలతో పరిచయం ఏర్పడింది. 
అయితే, అడపాతడపా రాయడ మేగాని ఎకు్కు వగా రాయలేకపోయాను. 


నేను రాసీన కొద్ది రచనల్ని చదివిన సాహితీ మితులూ, పెద్దలూ నన్ను 
అడుగడు గునా [పోత్సహిస్తూ నాచేత వ్యాసాలు రాయించారు. “ఉదయంి, 
“ఆం|ధజ్యోతి” దిన ప్మతికల సంపాదకులుగా శీ ఎ. వీ. కె. (పసాద్‌ గారూ, 
“ఉదయం” నవతరం వారప్యతిక సంపాదకులుగా శ్రీ పురాణం సుబహ్మణ్య 
గర్మగారూ, “ఆంధ|పభి సంపాదకులుగా శ్రీ పొత్తూరి వెంక చేశ్వరరావుగారూ, 
తరవాత శ్రీ వి. వాసుదేవ దిక్షితులుగారూ, “ఆంధ పభ సచిత వార షతిక” 
సంపాదకులుగా (శ్రీ వాకాటి పాండు రంగారావుగారూ, మిసిమి” సంపాదకులు 
శీ రఏందనాథ్‌ ఆలపొటి గారూ నన్ను (పోత్సపినూ వచ్చారు. 


వీరు కాక, నేను ఇదివరకు పారిస్‌లో ఉండగా రాసి పంపిన వ్యాసాన్ని 
“ఆంధ జ్యోతి! సంపాదకులు (శ్రీ నండూరి రామమోహనరావుగారు అందిన. 
వెంటనే తమ పషృతికలో | పచురించారు. శ్రీపాద స్ముబహ్మణ్య శాశ్ర్రిగారి స్వీయ. 
చరితాత్మక, సృజనాత్మక రచనలన్నిటినీ చదవడానికి నాకిచ్చి, శ్రీపాద వారి పై 
వ్యాసం రాయడానికీ, “ఆంధ [పభ ”లో (ప్రచురింప బడటానికీ దోహదం చెసిన 
ఆప్పుడు (శ్రీ ఫణికుమార్‌. కథాపఠనం, కథా సంకలనాల సేకరణ |పవృత్రిగా 
చసుకున్న కథకుల మి తులు శ్రీ రామడుగు రాధాకృష్ణమూ ర్రిగారూ, శ్రీ సమ్మెట 


Xiy 
నాగమల్లీశ్వర రావూ అప్పుడప్పుడు నాకు కావలసిన పుస్తకాలు తెచ్చి పెట్టి 
నా వ్యాసర చనకు దోహదం చేశారు. [పఖ్యాత రచయిత, సహృదయులు శ్రీ 
మునిపల్లె రాజుగారు శ్రీశ కథలపె వ్యాసం రాయమని నన్ను (ప్రోత్సహించారు. 
ఆ వ్యాసాన్ని శ్రీశ్రీ అభిమాని, “స్వాతి మాసప్యతిక ' సంపాదకులు శీ వెమూరి 
బలరాం గారు |పచురించారు. నవలా రచనలోగాని, సంఘ సంస్కరణలోగాని 
అనుభవం లేకపోయినా, నామీద అభిమానంతో [పముఖ సంఘ సంస్కర్తలూ, 
చ్రేవాదులూ శ్రీమతి మల్లాది సుబ్బమ్మగారూ, శీ) మల్లాది రామమూ ర్రిగారూ 
తాము నిర్వహించిన సదస్సుకె నాచేత |ప్రసంగవ్యాసాన్ని రాయించి, తరవాత 
చాన్ని తమ సంకలనంలో (పచురించారు. 


ఈ విధంగా నా వ్యాసరచనకూ, [పచురణకూ తోడ్పడిన సహృదయ 
"అందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, 

ఈ వ్యాస సంపుటానికి ముందుమాట రాయవలసిందిగా కోరగానే 
ఆనందోత్సాహాలతో ఆంగీకరించి, సంపుటి పె ప్రశంసా పూర్వక ముదని వేసిన 
స్నేహశీలి, “మి తవాక్యి కర ,పొ॥ వాకాటి పాండురంగా రావుగారికీ, ఈ 
పుస కానికి ముఖచిత లేఖనం చేసిన సాహితీ బంధువు శ్రీ శీలా వీరాజు గారికీ 
నౌ కృతజ్ఞతాభి వందనాలు. 

ఈ పుస కాన్ని ముదించడంలో (శద్ధతీసుకుని అనుకున్న సమయానికి 
ఊందించిన శ్రీ నాగేం|దగారికీ, శీ) బాలా (పసాద్‌గారికీ (పత్యేక కృతజ్ఞతలు. 


అబ్బూరి భాయా దేవి 





శీపాద సుుబహ్మణ్యళా్త్రిగారి 
అనుభవాలూ, రచనలూ 


ఏ సాహితీ పృకియ విశిషంగా ఉండాలన్నా ఆ |పకియకి పూనుకున్న 
వారికి భావుకతతో బాటు, భాషాజ్ఞానం, జీవితానుభవం విశేషంగా ఉండాలి. 
కొన్ని విశిష్ట రచనలు చదివిన తరవాత, ఆ రచనలు చేసిన వ్యక్తుల గురించి 
తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది సహజంగా, 


ఆ రచయితల వ్య క్రిగత విషయాల గురించే కాక, వారు అటువంటి 
విశిష్టమెన రచనలు ఎలా చేయగలిగారో, ఎటువంటి అనుభవాలు వారికి _పరణ 
కలిగించాయో, వారి రచనావిధానం ఎటువంటిదో, వారి ఆలోచనలు ఎటువంటివో 
మొదలె న విషయాలెన్నో తెలుసుకోవాలనే ఆన కి పెరుగుతుంది పాఠకుల్లో. 
అందువల్లనే ఈ రోజుల్లో వసున్న షత్రికల్లో రచయితలతో పాఠకుల “ముఖా 
ముఖీ” లనీ, (ప్రత్యక ' “ఇంటర్‌ వ్యూ" లనీ [పచురించడం పరిపాటయింది. పాఠకులు 
గాని, విలేఖరులు గాని సరైన [(పశ్నలు అడగ్గలిగినట్టయి తే, రచయితలు ఇచ్చే 
సమాధానాలు కొన్ని వారి అసలు రచనల కన్న ఆస క్తిదాయకంగా ఉంటాయి, 
నిజానికి [ప్రముఖ రచయితలు తమ వివిధ రచనల ద్వారా వ్యకం చేసిన అధి. 
పాయాలే కాకుండా, తమ జీవితానుభవాల్నీ, అనుభూతుల్ని, అభి పాయాల్నీ 


ప్రత్యెకంగా రాసి పచురించగలిగి తే పాఠకులకు అంతక న్నా కావల్సింది 
ఏము౦టుంది? 


అనుభవాల రచన 

శ్రీపాద సృుబహ్మణ్యశాస్త్రిగారు తమ “గజం యెత్తు” రచనలతో బాటు, 
“నవోదయ పష్మతికకోసం నీలరాజు వంకట శషయ్యగారి (పోదృలంతో తమ 
అనుభవాలూ, జ్ఞాపకా లూ కొన్నిటిని పాఠకులకు అందించారు అప్పట్లో-నాలుగు 
న్నర దశాబ్దాల కితం, ప్మతికాముఖ౦ంగా నే కాకుండా, తరవాత వాటిని “అనుభ 


ఇూలుూ, జ్ఞాపకాలూను? అనే శీరికథో గంథాలుగా. రూ డా [పచులించారు. వ్‌టిని Y 
వచురించిన “క ఖాభివర్సి ఫీ పరిషతు” (రాజమహేందవరం) అవి మొత్సం ఎనిమిది 


2 


నంపటాలవుతాయనసీ, ఒక్కొక). నంపుటం పరిమితి దాదాపు 400-పేజీల వరకూ 
ఉంటుందని అంచనా వసుకున్నప్పటికీ . శ్రీపాదవారి అకాల మరణం వల్ల 
మూడో సంపుటంతోశే ఆ పథకం అప్పట్లో ఆగిపోయిందీ. అద్‌ ఆంధ్రుల 
దురదృష్టం. | 

(పముఖుల pee : 

“అనుభవాలూ, జ్ఞాపకాలూను" మొదటి సంపుటం (855) చదివాక 
వేలూరి శివరామశాన్త్రిగారు “తెలుగువారిలో తెలుగు ఉన్నదని ఈ పుసకం కళ్లు 
తెరిపిస్తుంది. (పతి హైస్కూలును, (పతి కాలేజీని, (పతి తెలుగు కన కినీ ఈ 

నకం చదవమని అనురోధిసాను” అని రాశారు, విశ్వనాథ సత్యనారాయణగారు 
ఇని “సర్వదా తమరీనాటి యాం[ధ వ్యావహారిక భాషా నిర్మాతృగణ 
[పథమ గణనీయులు” అని (ప్రశంసించారు, గా ₹పాటి వెంకట సుబ్బయ్యగారు 
“మన పీ రేశలింగంగారితో ఆరంభ మెన స్వీయచరి[తలు-మీ' దానితో_నాకు తెలిసి 
నంతవరకు 14ీమా త మే.... ఈనాడు: భాష నానా సంకరమె నశించిపోతున్న ది. 


ఇటువంటి సమయంలో మీ రచన భాషకు మహోపకారం ౪ కాగలదని నా ‘ae 
(పాయం... ” అని రాశారు శా స్రీ గారికి, ' 


సు బహ్మన్యశా స్రీగారి “అనుభవాలూ, జ్ఞాపకాలూను” మొదటి సంపుటా 
నికే తన్మయుడవుతూ, జలసూ; తం రక్కిణీనాథశాస్రి- “మీర గిరివృతుం వంటి 
వారు. ఉద్యానంలోని చెట్టుకారు. ఆంత జీవళ కిని కణం షణం వెచ్చిస్తే సేనేగానీ- 
“ఇల్లుపట్టిన వెధవాడబడుచు క్ట 'షట్కర్మయుకా' 'అపిదళతివజన్యహృదయం' 
మార్గదర్శి”, జా గత, పడవలసిన ఘట్టాలు” స 'కచ్చితమెన జవాబు” ఇత్యాది 
ఘన కథల రచయిత-_ వ ఆంగ్ల కథనో కెరవాటు కొట్టి వెలిగే సాటి రచయితల్లో 
కేవలం సాలీడువలె_ తనలోంచే అ ౦తా నృష్టించుకొ నే రచయిత ఆవిర్భ వించ 


లేడు. కావడానికి మీరు సిద్ధాంతి గారి అబ్బాయి, కాని నవినాం[ధ కథకులలో 
ఘనాపారీ,... ఇది సామాన్య మానవుడికి చరిత కాదు, వోభ! ఘోష[ అని 
రాశారు శాస్త్రిగారికి. 


కథాంశంలో కొత దనం : 


ఈ మధ్య దాదాప్ప పది హే నేళ్లనుంచీ తెలుగు నవలారచన 3 లిలో, ఇతి 
వృత ౦లో “కొత్త ధోరణి" ఉంటున్నట్లు పాఠకులూ, పతికల. శ ల 
నమ్ముతూ వచ్చారు. నవ, యువరచయితలను _పోతృహించడానికీ, వారి కొత 


3 


తరహా రచనల్ని పాఠకులచేత' విశేషంగా చదివించడానికీ'; పతికల అమ్మ కాల్స్ని 
“పంచడానికి వివిధ ప్మతికల సంపాదకులూ, పు స్తకాల అమ్మకాల్ని * పెంచడానికి 
[(పచురణకర్తలూ చాక చకంగా కల్పించిన నమ్మకం అది. ఈ కొత తరహా 
నవలల్ని కొందరు “పరిళొ ధనాత్మక” నవలలంటూ ఉంటారు. మందులు తయారు 
చేసే కంపెనీల గురించీ, డాక్టర్ల గురించి, వ్యాపార వేత్తల గురించి, రోగుల 
శురించీ, వేశ్యల గురించి, గూండాల గురించీ, ఇంకా వివిధ రంగాల్లోని వ్యక్తుల 
వాస్తవిక జీవన విధానాల గురించీ [ప్రత్యేకంగా పరిశోధనచేసి వాటిని ఆధారంగా 


చెసుకుని నవలలు నలంద లా ఉంటాయి పాశ్చాత్యదేశాల్గొ, అదే పద్దతి 
మనదేశంలోనూ, మన భాషలోనూ (వః రంభ మెంది. ఇది కొతగా ప్రారంభ మెన 
రచనా విశషమా అని పశ్నించుకోవలసిస అగత్యం ఉందని ) తోసుంది- శ్రీపాద 
సుబహ్మణ్యశాస్ర్రీగారి కథలూ; నవలలూ ,"నాటికలూ hs చదివితే, 


శ్‌ లి, శిల్పం: 

శ్రీపాద వారి రచనల్లో వస్తు వెవిధ్యంతో బాటు, శైలిలో, 
శిల్పంలో విలక్షణత గోచరిసుంది, ఆయన ఈ శతాబ్దం ఆరంభ దశలో 
(ప్రారంభించి నాలుగైదు దశాబ్దాల పాటు తెలుగులో, ఎక్కువగా వ్యావహారిక 
-+లిలో ఎన్నో విశిష్ట రచనలు - చేశారు. సనాతన వెదిక సాంపదాయక 
కుటుంబంలో పుట్టి పెరిగిన వారు. “ఇంగ్లీషు చదువు” చదువుకో లేదు. “వారాలు” 
చేసుకుంటూ పౌరుగూళ్లలో సతుల సాంప్రదాయంలో వె దిక విద్యలూ, 
సంస్కృత కావ్యాలూ అభ్యసించినటువంటి వ్యకి కిలో “తిరుగుబాటు” తత్వం 
ఎలా ఏర్పడిందో, ఆయన “అనుభవాలూ, జ్ఞాపకాలూను” చదివితే. తలుగులో 
వ్యావహారిక శె లిలో “పరిశోధనాత్మకం” గా, మార్గదర్శకంగా ఎలా రచనలు 
చేయగలిగారో తెలుసుంది మనకి కొంతవరకు, ఆయన చెపట్టిన వివిధ సాహితీ 
(ప క్రియల్లో “పదహారణాల” తెలుగుతనం _పతివింబీసుంది. ఆయన మీద ఆంగ్ల 
సాహిత్య [ప్రభావం ఎంతమాత్రం పడలేదనే చెప్పవచ్చు. ఆయన రచనలకు 
ఎక్కువగా స్ఫూ రినిచ్చినవి_ ఆయన చదువుకున్న నంస్కృత కావ్యాలూ, తెలుగు 
సాహితీ గంథాలూ, జానపద  గాథలూ, చారితక [గంథాలూ మొద లెన వాటి 
కన్న ఆయన చుట్టూ ఉన్న పరిసరాలూ, మనుషుల సంభాషణలూ, వారి 
మనస స త్వాలూనూ, “కథలం టి... మనుషుల నడకలకు [(పతిబింబాలు 


కావుటోయి వెరివాడా? అనుభవపరుడంచే, చాలా కథలు అర్థం చేసుకొని, వాటి 
భావం జీర్చింప చేసుకొన్నవాడు కాడూ, అయితే కథల నర్దం చేసుకోవాలంటే, 


4 


కళ్ళ ఎదుట జరిగితే చూడ నెనా చూడాలి. పుస కాలు చదివయినా. ; గహించాల్లై 
కథలం టి పెపెని ఉన్నా "యనుకున్నా వేమో? ౪ అవి కల్పించడానికి చాల గొప్ప 
(పతిభ ఉండాలి. వొక్కాక్క కథ ఎలాంటి ఘట్రంలొ నూ కూడా వొక్కాక్కళ్లని 
వొడ్డెక్కిస్తుంది. కథలు చదవడమూ అథమం వినడమూ ఎప్పుడూ దండుగ అను 
కోకేం?” అని రాశారాయన “మార్గదర్శి” అనే “చిన్నకథ”లో, తనతో 
కలిసి చదువుకునే ఆడుకునే కుర్రవాళకి కథలు కల్సి ంచి చెప్పడం అయనకి 
చిన్నప్పుడే అలవాటయింది. తరవాత రాయడం కూడా pn పెట్టారు, 


కధలకు ఆరంభం: 

శ్రీపాద సుబహ్మణ్యశాన్త్రిగారు ఖర సంవత్సరంలో చె త్రశుద్ద చతుర్ష శీ, 
గురువారం (29 ఏపిల్‌, 1891) నాడు రామచందపురం తాలూకాలోని సొల 
మూరు |గామంలో పుట్టారు, “యజ్ఞయాగాది వె దిక కర్మానుష్టానం అనూ చాన 
సంపతి గా ఉండిన వంళం వారిది, వేదం, |శౌతం, స్మారం, జ్యాతిళ్శాస్త్రం, 
మం|తకాస్త్రం, సంస్కృత సాహిత్యం- ఇవి వారి కులవిద్యలు. నెర్చిన ఆ విద్య 
లన్ని సిరనన భావంతో విడిచి పె స్రిసి, "కొత్త దారి” తొక్కా రాయన, 

ఆ “హపూలడాట''కి మళ్ళడా నికి కారణ మెందొక చిన్న సంఘటన. ఆయన 

లా స ధా అర m= 

చిన్నతనంలో సంస్కృత విద్యాభ్యాసానికి వల్లూరు వెళ్ళి అక్కడ ఉంటున్న 
రోజుల్లో ఒకనాడు ఒక ముసలావిడ చితమైన కోరిక ఒకటి కోరింది. తన 
ఇ౦టికి వచ్చి రోజూ కొంత సేపు ఒక పుస్త కం చదివి వినిపించమని అభ్యర్థించింది 
కీరా చూసే అది “మదనకామరాజు కథల” పున కం. అదే మొదటిసారి ఆయనా 
పుస కం చూడటం, 

“కథలు వింటున్నాను- కథలు చెబుతున్నాను. క థలల్లుళూనూ ఉన్నాను; 
గాని కథల పసకం చూసి యెరగనప్పటికి నేనెప్పుడూ. “కథలకు పుసకా 
లుంటాయా? అనిన్నీ అనిపించింది నాకు. అంచేత, చిరకాలంగా ఉన్న లో టదో 


తీరిపోయిందన్న తృపి కలిగింది. దాని పరిచయంతో నాకు... పద్యం మీదకం టే 
వచనం మీదా, వ ౦లో మళ్ళీ సులభ మెన సరళ వచనం మీదా రుచి, అధ 
మానమూ కలగడానిక దే కారణం అయింది నాకు” అని రాశారు శ్రీ పొదవారు, 


తిరుగుబాటు ; 


తెలుగులో కవిత్వం రాయాలన్న అభిలాష కూడా తపనగా 
రూపొందసాగింది ఆయనలో, గురువు దగర సంస్కృత అం చదువ్న 


5 


కుంటూ నే చాటుగా దొరికిన తెలుగు గంథాలు చదువుతూండెవారు. రచన కూడా 


సాగిస్తూండె వారు. కాన్‌, తం్యడిగారూ, చిన్నన్న గారూ తెలుగు చదవడం, 


రాయడం నిషిధించే వారు, కుల విద్యల్ని సాధన చేయమని నిర్భంధించే వారు. 
రుల|క్ర మంగావస్తున్న వె దిక విద్యలకు అంతరాయం కంతా. అనుమానంతో 
బాటు “తెనుగులో కవిత్వం చెయ్యగూడరు” అనస్‌, అది “"అపతిష్టాకరం రం" అని 
“పతనం” అని వాళ్ల విశ్వాసం. వాళ్ల దృష్టిలో ' “తెనుగు వొక సభ్య భాషకాదు, 
తెనుగులో సాహిత్య కృషి చెయ్యడం అంశమే అకార్యక రణం. వె దిక విద్యలన్నీ 
సంస్కృతంలో ఉన్నాయి కనక. వారిద్భష్టిలో సంస్కృతం వు... పవిత్ర 
మెన భాష, పండితుడం టి సంస్కృత పండితుడే పండితుడు. కవి అంటే కూడా 
సంస్కృత కని కని ns వె దికుల సిద్దాంతం!11“ కనక తెనుగులో కవిత్వం 
చెయ్యవద్దని ౩ స్టా ప్రీగారి = నం పెద్దవాళ్ల పక, తెలుగులో రచన చెయ్య డం అంతే 
వాళ్ల దృష్టిలో “లం చెడ్డ మే” కాస్రిగారి చత తెలుగు త్‌ చదవడం, 
రాయడం హూనిపించాలని వారి నాయన గారూ, చిన్నన్న గారూ “నిర్భంధ 
విధానం ప కొర శాస్త్రిగారు “పతీకారం” ;పారంభిందారు. వె దిక 
విద్యలంటే నిరసన wal (పాతికూల్యం, ద్వెషం "పెరిగి పోవడడంతోబాటు, 


“సంధాంవందనం అన్న మా మీదే రోత పుకసింది" ఆయనకి. దీనికి తోడు, 
కందుకూరి వీరెశలింగం గారి ఉపన్యాసాలు రెండు ఆయన కళ్ళ బడ్డాయి. 
“కులము”, ' వశ్యకా ంతలు"' అస రెండు ఉవనాాసాలూ బాగా చదివారు. అవి 


ఆయన్ని బాగా ఆకర్షించి, _వభావిత౦ చేశాయి. దాంతో ' “శుద్ద _పచ్చన్న (బాహ్మ 
సామాజికుడి"గా str, ఆచార బహిషా,. రం పారంభించారు. 


విపవ భావాలు: 
(య 


ఈ అనుభవాల ఫలితంగా కలిగిన అనుభూతులూ, అభి పాయాలూ విప్ప 
వాత్మక ధోరణిలో తరవాత ఆయన రాసిన "అరికాళ్ల కింద మంటలు”, "కన్యా 
కాల యత్వాద్వరితా”, “కొత చూపు”, “ఇలాంటి తవ్వ్యాయి వస్తె”, “బాహ్మణ్మాగ 
హారం" మొదలె న కథల్లో (ప్ర (పస్సుటమవుతాయి. వెదిక నం పదాయ కుటుంబాల్లో 
స్రీలు పడేఅవస్థల్నీ గాహిలో నిమ్నకులాల వారు పడే అవమానాల్నీ , హింనల్నీ 
చూసి, వారి పరిస్థితుల్ని మెరుగుపర చాలనే తపనతో రాసిన కథలూ, నవలలూ 
భూపికలూ వారివి. 


వ్యావహారిక భాష- స్త్రీల భాష: 
లోకుల సంభాషణలు వింటూ ఉండడం, గంథాలు చదువుతూ ఉండడం, 


6 


ఎడతెగకుండా రచన సాగిస్తూ! ఉండడం అలవరచుకున్నారు శాస్త్రిగారు 
చిన్నప్పటినుంచి. తెలుగు భాష ఎలా [ప్రయోగించాలో స్ర్తీల వల్లనే తమకు 
అలవడిందంటారాయన,. 


“పురుషుల భాషలో కంటి న్రల భాషలో మాధుర్యమూ, హృదయాలను 
పట్టివ సె సే జాతీయతా కనబడింది నాకు. వారి మాటల పొందికా, వారి హావభావ 
(ప్రదర్శన చాతుర్యమూ తెనుగు భాషలో నాకు మాతృభిక్ష పసాదించాయి" అని 
చప్పుకున్నారాయన, 

చిన్నతనం నుంచి వెడిక విద్యలు అభ్యసించడం వల్దా, సంస్కృత 
కావ్యాలు అధ్యయనం చేయడం వల్లా కలిగిన సంస్కృత భాషాజ్ఞానం [ప్రభావం 
వల్లన ఆయన కొన్ని కథలకు పెట్టిన పేర్లలో సంస్కృత [ప్రయోగాలు విరివిగా 
చోటు చేసుకున్నాయి, తెలుగులో సామాన్యుల సంభాషణల్ని ఆకళింపు ఇసక 
వటం వల్లన వారి కథలొ తెలుగు నుడికారాలు విరబూశాయి, 

తండి ఎ పొరుగూరికో వెళ్ళినప్పుడు, మధ్యాహ్న సమయాల్లో ఇరుగు 
పొరుగు స్ర్రలు కొందరు తమ ఇంట్లో చెరి ముచ్చట్లాడుకుంటూం₹ ర శాస్త్రిగారు 
హెంచి వింటూం౦డేవారుట, ఆ “స్ర్తీల గోష్టి "లో వారి లోకాభిరామాయణం శాస్త్రీ 
గారికి సాహిత్య గొష్టిలా అనిపించేదిట. వారి కబుర్లలో వాదోపవాదాలూ, ఛలో 
కులూ, శ్రైషలూూ, సామెతలూ, పలుకు బళ్ళూ దొర్లుతూ “నవరసాలూ చిప్పి లేవి"ట. 
"నరన్వతి లాస్యం చెస్తున్న ్లుండేది' ట్ర అక్కడ, స్ట కా నాలుక మీద వీజాక్ష 
రాలు రాసి” నట్లుగా ' 'నాచె ఆ మాతృ దేవతలు వీజాక్షరాలు కుమ్మరించారు” 
అంటారాయన, వారి ఇంట్లోనేకాక నలుగురు స్రీలు ఎక్కడ మాట్లాడుకుంటున్నా 
వింటూ ఉండిపోయే వార టాయన, ఆందుకే కాబోలు శాస్త్రిగారి కథలు చాలా 
వరకు సంభాషణలతో నిండి ఉంటాయి, వర్షనల కంటి సంభాషణలే ఎక్కువుం 
టాయి వాటిలో. ఆ నంభాషణల రూపంలో నే శాస్త్రిగారి విశిష్ట కథాశిల్పం, విల 
తక్షణ కథన లీ దోతక మవుతాయి. “గూడు మారిన కొత రికం", “జ్మాగత్త పడ 
వలసిన ఘట్టాలు", ' 'కూతుళ్ల తల్లి", “ముళ్ళ చెట్టూ కమ్మని పువ్యూను”, “యావ 
జీవం హోష్యామి", “షట్కర్మయుకా”, మొదలెన కథల్లో వ్యక్తం చేసిన. 
సమన్యలూ పరిష్కారాలూ అన్నీ సంభాషణల ద్వారానే. రచయిత వాటి మధ్యకి 
ఆరుదుగా జొరబడతాడు, మనకి పాత్రలే నజీవంగా కే ఎదుట నిలిచి కథని 
“చకచకా నడిపీసాయి. పరుగెత్తిసాయి, 


7 


ఒకు. గా నొక్క కూతుర్ని అతికష్టం మీద కాప్తరానికి పంపించడం; ఒక 

బాల; వితంతువు ఇంటో తలీ, అకు. చెలశూ,, అమ్మమా "ప హింసలు 
ఫీ అ ర “nn ౪ ఓ "బ్‌ 

భరించలేక అర్థరాత్రి జేళ ఇల్లు వదిలి వీరేశలింగం గారి ఆ|శమానికి బయలు 
దెరడం; మేనరికాలు కుదుర్చుకుని తాంబూలాలు పుచ్చుకోవడం; అతాకోడళ్ళ 
తగువులూ, మధ్యలొ భర, నలిగి పోవడం; కన్నకూతురు జీవితాంతం వె ధవ్యాన్ని 
అనుభవించకుండా మళ్ళీ పెళ్ళి చేయించడానికి అత గాలినీ, భరని ఎదిరించడం; 
పండక్కి కూతుళ్ళని, అల్లుళ్ళని వలిచి బట్టలు పెట్టడానికి పయత్ని ంచడం; 


ha లు చిటపడలాడుకుని తరవాత నర్పుకోవడం_ ఇలా ఏ సమస్య తీసుకుని 
కథ రాసినా సంభాషణల రూపంలోనే ఎక్కువగా రాశారు శాన్రిగారు. 


మనన త పరిశీలన ; 


పురుషుల్ని సునిశితంగా పరిశీలించడం అలవాటవడం వల్ల; శాస్త్రిగారు 
ఆంగ్లభాషలో ఏ సెకాలజీ పునకాలూ చదవకుండానే తెలుగులో బహుశా మొట్ట 
మొదటి- “సెక లాజికల్‌” నవల “"ఆత్మబలి” ఆనే పేరుతో రాశారు. తరవాత 
వచ్చిన హ్‌ హేమీలయిన తెలుగు రచయితలమీద ఆంగ్ల సాహిత్య [ప్రభావం 
లేకుండా లేదు. ఆసలెన తెలుగు జీవితం, తెలుగువారి మననత నృత్యం ఆఅంజే 
ఏమిటో తెలుస్తుంది శ్రీపాద వారి రచనల్లో. 
మనస త్య పరిశీలన లో శాస్త్రిగారికి ఎంత (పావీణ్యం ఉందో ఒక్క ఉదా 
హరణలో చూడొచ్చు-యుక వయస్సులో ఉండగా, పద్యరచనలోని మెళుకువ 
లన్నిటిని నేర్చుకోవాలనే ఉద్దేశంతో తిరువతి వేంకటకవుల వద్దకు గాని, రామ 
కృష్ణ కవుల వద్దకు గానీ వెళ్ళాలనుకున్నారాయన. తిరుపతి శంక టకవుల వభ 
అప్పటికే కొన్ని దశాబ్దాలుగా వెలుగుతోంది, రామకృష్ణ కవులు చిన్నవాళ్ళ 
యినా _పసిర్దులయారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా అన్న పీ మాంన పట్టుకుంది 
శా స్ర్రీగారికి. ఎందుకంట వారుభయుల మధ్యా వెరం కొనసాగుతోంది. “వారి 
మనస త్వాలెలాంటివో గుర్చి దామనుకుని ఆకార విషాలను. బట్టి అవి (గ్రహించ 
వచ్చు కనక, వొకరిది విడిచి వొకరిదిగా ఫోటోలు పరకాయిన్తూ కూచున్నా, నౌ 
కూచోడం ...“మనం రా మక్ళష్టక వులదగ్గరి వెళ్ళడం” అన్న స్థిర నిశ్చయం కలిగి 
పోయింది నాకు. ఎందుచేతనంట, తిరువతి వేంకటకవులు చొక్కాలు తొడుకో గ్రా 
| కాశ శకి బందరు ఆకు చెప్పులే : తొడుక్కుని ఉన్నా రు. గంణాకతలూ 
ర్యుద్దాక్ష, మాలలూ కూఢా ధరించి ఉన్నారు; కాగా; వారి: దగ్గరకి, చెడికే కవితా 


8 


లీ 


ధన చేయించడం మాట దేవుడరుగుసు. ముందు మూడుపూట్టా సంధ్యావందనం 
జ 

క గాని నిలవ సప్వ ర మో అనిపించింది" కాన్ర్రీగారికిి ఆయనకి అస్సటి కే 

దిక వృత్తులన్నా సంధ్యావందనం అన్నా నిరనన భావం, ద్వేషం స్పట్లి ఉంది. 
టీ > అ గ 


f= 


చొక్కా తొడుకోవడం కూడా ఆరంభించారు అప్పటికే. ఆయన చొక్కా 
తొడుక్కుని ఉండగా మొదటిసారి వారి తండి చూసి, “చొక్కాలు కూడా 
తొడుగుతున్నా డూ అ|పాచ్యుడూ?" అంటూ పళ్ళు కొరికారుట, శాన్ర్రగారి 'పెద్రక 
గారు చూసినష్ష్ల ప్పుడు “నికి దేం పని?” అంటూ మందలించారుట 


సామాజిక చై తన్యం: 
హా విశషణాత్మక నవలతో బాటు, అపరాధ పరిశోధక నవల కూడా 
ఒకటి రాశారు శాస్ర్రిగారు_బహుశా తరవాత తరవాత, ఇతర భాషల్లోని [గ్రంథా 
లకు వచ్చిన అనువాదాల్ని చదపడంవల్ల స మో. ఆయన రాసిన “డిటెక్టివ్‌ నవల” 
శేరు “రజాబండనం",. ఆయితే అందులో ఆయనకున్న సామాజిక చెతన్యం, 
స్రవభావాలూ వెల్లడవుతాయి. ఆ కథలో, ఆఖరున హ త్యా నరం పకట పట్టుబడిన 
"గ, ఇంగ్లీషుఅధికారితో అంటాడు: “పోలీసులకు క కా 
ప్పుకు కుంటాను. కాని ఈ; దేశంలో అమాయకులెన [పజలను పోలీసులు పెట 
హింసలు మిరు గమనించాలి. వే నన్న వమా నించిన పోలీసిన స్పెక్టరును 
దారుణంగా శిషించక పోత పరు స సిరి తప్పిన వారవుతారు. ఆ మనిషి అప్పు 


డలా చెయ్యడం వల్లనే ఇలామారి నేనిది చేశాను.. కనుక, వీటికన్ని టికీ. .. కారణం 
అ ఇనసె స్పెక్షరు" ఆ  నేరసుడు చెప్పిన మాటలు ఈనాటికీ వరి సాయి కదా! 


3 b 


రాచమర్య్యాదలూ, రాణులఖాషా 


సామాన్య బాహ్మణ కుటుంబాల్లోని వ్యకుల్ని | గామీణ వాతావరణా న్నే, 
కాక, జమీందారుల కుటుంబాల్లోని వివిధ వ్యక్తులగురించి , రాచరికపు మర్యాదలూ, 
అమర్యాదలూ, ఆచారాల గురించి కూడా కథిలు రాశారు శాన్రిగారు. ఆ కథల 
పృునాదులూ, రూప్పరేఖలూ కూడా చాలావరకు వారి అనుభవాల్లోంచి ఉద్భవించి 
స 

శాస్త్రిగారి చిన్నతనంలో వారి ఇంట్లోనూ, ఇరుగుపొరుగు ఇళ్ళలోనూ 
'లుసుకుని కబుర్లు చెప్పుకున్న స్రిలలో “2 దాట్ల దివాకరరాజుగారి భార్య 
ఎచ్చి చెంకయ్యమ్మగారు” కూడా ఉండేవారు, “క్షత్రియ సామాన్య స్రీగా కాదు, 
నుహారాజణీలాగ కనబడేవారామె పెద్దాపురం రాజవంకానికి చెందిన ఆడబడుచు 


9 


ఆమె. ఆమె కూట కూడా రాణుల ధోరణిలోనే ఉండెది.... జాతీయమెన తెనణే 
భాష కావాలంటి సల దగ్గిరే నేర్చుకోవాలి, మర్యాద గల తెనుగు భాష కావా 
లంటే మళ్ళీ క్షత్రియ రమణుల దగ్గిరే నెప్పకోవాలి. మరో దారి అదు-నాకు 
ht న తెలుసునంటే, అవి ఆ చిన్నతనాన ఆ దివాకరరా జాగారి 
ఇంట్లో" (గహించినవె, ' “రాజరాజు” నాటకంలో రత్నాంగీ పాత దక్‌ బన్వుడు 


ఆ బుచ్చి కాం (గ మూ రిమంతము ప్రత్యషాదర్శం నాకు' అని రాశారు 
శాస్త్రిగారు తమ “అనుభవాలూ జ్ఞాపకాలూను ”లో 


“రాజరాజు” నాటకంలోనే కాదు, “శీర సాగరమథనం” నవలలో నిమ్మ 
లూరు దివాణం గురించి, “గులాబీ అతరు" అనే కథలో పెద్దాపురం దివాణం 
గురించీ, “వడ్లగింజలు” కథలో పిరాపరం దివాణం గురిందీ చెసిన వర్ణనలూ, 
వ్యాఖ్యలూ ఇాస్ర్రగారి అనుభవాలమీదా, పరిచయాలమీదా ఆధారపడిన వ కొంత 
వరకు, ఉదాహరణకి, రాజమ హెందవరంలో శాస్త్రిగారిని రాజా శ్రీవత్సవాయి 
.జగపతివర్మగారు కలుసుకున్నప్పుడల్లా “తమ (పెద్దాపురం సంస్థాన) పూర్వ 
(ప్రభువుల సాహసౌదార్యాలు అంతూ వంతూ లేకుండా చెబుతూ ఉండేవారు"ట 
అదికాక అంతకుముందే, శ్రీరాజా, వా, డేపు రంగనాయకమ్మ జమిందారుగారి 
గురించి కూడా బాగా తెలుసు శా స్ర్రీగారికి, “దొడ్డం పెట వాడవు (ప్రభువుల 
నిరతాన్నదానం" లోక పశస్తి పాందిందిట, సకల విద్యల్లోనూ ఆమెకి (శుత 
పాండిత్యం తప. దక ప టు ఆమె స్వయంగా గురి చి సత్కరించె 
“-వారుట. శాస్త్రిగారి తండి అంటి ఆమెకు ఎంతో గ్రద్ద, గౌరవం. బహుశా 


ఈవి డేస మో “మార్గదర్శి” కథలో కథానాయకుడికి వ్యాపా పారంలో పెట్టుబడి 
నిమితం అప్పిచ్చిన శ్రి సీ మంతురాలి పాత్రకి ఆధారం. 


“వడ్రగింజలు”. “గులాబి అతరు. _ఈ రెండు కథల్లోనూ -దివాణంలో 
(పవేశించి రాజుగారి దర్శనం చేసుకోవడం ఎంత కష్ట మో, దివాను దగ్గిరనుంచి 
' ద్వార పాలకుడి దాకా ఎలా అడ్డు నిలుసారో వివరించిన విశేషాలకు "ఆధారం 
ఆయనకి మరోరకంగా జరిగిన అనుభవాలే. ఆయనకి అన్నీ వివరంగా జ్ఞాపకం. 


సన్నిధానవ రులు ; 


కాన్ర్రీగారు రాసిన “ఏర్రపూజ" నవలని (ప్రచురించడానికి కొందరు 
'సంపన్నుల్ని ధన సహాయం ఆర్థించాలనుకున్నారు. వారిలో అనపరి కాపురసులు 
“ద్వారంపూడి రామా రెడ్డిగారు ముఖ్యులుట. “నేనొక వందరూ పాయలిసాను... 


10 


వొక్క వారం దినాల్లో రండి" అన్నారుటాయన. కానీ కాన్తిగారు ఎప్పుడు: 
వెళ్ళినా, “మళ్ళీ వారం”అని చెప్పి పంపించేసేవారుట. ఇది గమనించి రామారెడ్డి 
గారి తమ్ముడు ఈయనతో రహన్యంగా....“ఫలానా పెద్దమనిషి” రామారెడ్డిగారి. 
నన్ని ధానంలో లేనప్పుడు, ఆ క్షణంలోవంద రూపాయలూ చేతిలో పడతాయని 
సలహా ఇచ్చారుట. "కల్పవృక్షం" అని పెరుట రామా రెడ్డిగారికి, “దాని చుట్టూ 
ముళ్ళకంచె ఉన్నదని నేనదే వినడం మొదటిమాటు” అంటారు శాస్త్రిగారు. 
మొత్తంమిద ఓనాడు ఆ “సన్ని ధానవ రి"ని తప్పించుకుని రామారెడ్డిగారిని కలుసు 
కోగా, వండరూపాయలూ చెతిలొపడ్డాయిట, వారం వారమూ పట్టుదలగా 
మూ డెళ్ళపాటు తిరిగి తే చివరికి ఫలితందక్కి.౦దిట. “ఆ తృ పి హార్టికం" అంటారు. 
శాస్త్రిగారు. 


ఇటువంటి దే మరొక అనుభవ౦-“పిఠాపురం  మహారాజులు౦గారిని” ఆశ 
యించడానికి వెళ్ళినప్పుడు జరిగిందిట. దివాను మొక పాటి సుబ్బారాయుడుగారు. 
నహృదయులేనట. కానీ “పీరపూజ” గంథం (రాత్మపతి) ఆయనకి చదివి విని. 
పిస్తున్న సమయంలొ మరొక పంతులుగారు కూర్చుని ఉన్నారట అక్కడే. 
రామకృష్ణ కవులంటే ఇష్టం లేదుట ఆ పంతులుగారికి, ఆయన తిరువతి వేంకట. 
కవుల పక్షం, శాస్త్రిగారు రామకృష్ణ కవుల దగ్గిర కవితా సాధన చేసున్నారని. 
వినడంతో బాటు, “పఏిరపూజ"” నవలలోని కొన్ని అంశాలు పంతులుగారికి నచ్చ 
లేదుట. తతృలితంగా, మర్నాడు దివాను సుబ్బారాయుడుగారు కాస్త్రిగారితో,. 
ఆయన్ని కలుసుకోవడానికి “| వభువు సుముఖంగా లేరన్న విషయాన్ని 
నూచిసారు, 


“ఎక్కడా కూడా 'సన్నిధానవర్తుల' ధోరణి వొక్కలాగ వుంటుంది" అసి 
రాసుకున్నారు శా స్త్రిగారు తమ అనుభవాన్ని. 


ఇటువంటి అనుభవాల ఆధారంగానే సన్ని ధాన వరుల” గురించి చమ. 
తా_రంగా, హృద్యంగా కలించి రాశారు తమ కథలో, 
రా లీ వ ౧ 


విషయ పరిజ్ఞానం - పరిశో ధనాత్మకత : 


వారి అనుభవాల ఆధారంగా రాసిన మరోరకం విశేషాలున్నాయి “వడ్డ 
గింజలు,” "మార్గదర్శి" మొదలెన కథల్లో, “వడ్డగింజలు” కథలో చదరంగం. 


11 


ఆటగురించి, “మార్గదర్శి '' కథలో పావలా పెట్టుబడితో వ్యాపారంచెసి లాభాలు! 
గడించడంలో గల నేర్పు గురించి పూసగుచ్చినట్లు విపులంగా, సవివరంగా 
రాశారు. రెండు పరస్పర విరుద్దమెన అంశాలగురించి “'పరిశోధనాత్మకంగా" 
రాయడానికి అంత సామర్థ్యం ప వచ్చింది శాస్త్రిగారికి ? ఎ (గంథాలు చదివి 
తేనూ, వాటిని అనుకరించితెనూ వచ్చిన సామర్థ్యం కాదది, ఏదెనా నేర్చుకోవా 
లన్న అభిలాష కలిగితే, దాన్ని పట్టుదలత్‌ , గ్రద్ధాసక్తులలొ, 'మణ్లంగా నేర్చు 
కోవడం, అన్నిరకాల వ్యక్తుల్ని అనేక సందర్భాల్లో నిశితంగా పరిశీలించడం శాస్త్రీ 
గారి స్వభావం. చిన్నతనం నుంచి ఆయనకి అలవాటు. 


చిన్నతనంలో వారి |గామంలో నాటకాల కంపెనీల వాళ్ళొచ్చి నాటకా 
లాడటం, అందులో నేపథ్యంలో వయొలిన్‌ వాద్యం వినిపించడం, పద్యాలు 
పాడటం చూశాక, వాళ్ళు మహారాష్ట్రల [ప్రభావంతో హిందుస్తానీ బాణీలో 
వాయించడం, పాడటం సహించలేక, వయొలిన్‌ మీద కర్లాటక సంగీతం నేర్చు 
కోవాలనే అభిలాష కలిగిందాయనకి. అప్పటి కాయనకి పదహారు పది హేడేళ్ళ 
వయస్సుంటుందే మో. “అసలు, ఆ వయస్సున కొత విద్యకు ఓనమాలు పారం 
భించడమే యెలాగో వుంటుంది. పెగా, సరళి స్వరాలు (ప్రారంభించడం, ఆ స్వరాలు 
జం|తాన పలికించడం వొక యమచెర. అయినా, నా కష్టమయిన విద్యలన్నీ టా 
నాకీ దుర్గతి తప్పనిదే అయింది... నా (ప్రయత్నం గాలిపాట కోసమూ, ఆషా 
మోషి వాద్యం కోసమూ కూడా కాదాయె, ఏమెనా ఇది సాధించాలి. సాధించి 
కమ్మగా ఫిడేలు వాయించాలి. వాయించి నాదానందం అనుభవించాలి. నా కిది 
దీక్ష” అనుకున్నారు శాస్త్రిగారు. ఆయన ఏ విద్యనేర్చుకున్నా అదే దీశతో నేర్చు 
కున్నారు. ఒకరు ఆదేశించడం వల్ల కాకుండా, తనంతట తాను అభిలాషతో, 
ఆస కితో నేర్చుకోవడం కాబట్టి. ఎంతో చురుకుగా, _పగాఢంగా అధ్యయనం, 
తీవంగా సాధనా చేసేవారు దేన్నైనా. 


పద్యరచన సాధన చేస్తున్నరోజుల్లో, ఒక స్నేహితుడు అవధానం చెయ్య 
మసి (పోత్సహినూ ఆశువుగా పద్యాలు చెప్పలేక పోతే ఇక గొ ప్పెముంది అని 
కవ్విసాడు. ఇక “అదే దృష అయి పోయింది” శాస్త్రిగారికి. పోలవరంలో ప పథ 
మంగా ఆయన చేసిన అష్టావధానం గురుకు వస్తే శాస్త్రిగారికి ఆజన్మాంతం 
“పులకలు” కేసతూండేవిట. ఆ అష్టావధానం అనుభవాన్ని ఇలా వివరించా 


12 


కో స ''పృచ్చకులు చుట్టూ కూచున్నారు కుర్చీ లమీద నాకటూయిటూ. సజ్‌ 
కొర్టు శిరద్దారు సమస్య యిచ్చారు కార్తూల వికీ డితంలో. గాదె దానన్న పంతులు 
గారు (స్కూళ్ల యిన స్పెక్టరు) ల రంత కూచున్నారు, శాస్త 
గారూ |పారంధిసామా" అనడుగుతూ, భావనారాయణస్వామిగారు దశావతారాల 
"పరు చెప్పమన్నారు కందంలో వరు తప్పకుండా. ఎ'స్టైటు గుమాసా వొకాయన 
C3 
(పాపయ్యగారి నామిని) గంటలకు బదులు కూతల క్కు.చున్నా రు_ సెకిలుబూరా 
చేతబుచ్చుకుని, నాయుడుగారు పురాణం చెప్పమంటూ కూచున్నారు భాగవతం 
తెరుచుకుని. మేఘసందేశం పాఠాని కూచున్నాడొక వకీలు విద్యార్థి. అచంట వెంకట 
రావుగారు(మా సోమప్ప బడరు) చదరంగం బల్ల సద్దుక్కూచున్నారు ఎత్తు వెయ్య 
జొనికి పగల స. నివ్వవచ్చా ?''  అనడుగుతూ అధ్యమలు సిదపడారు 
(ఏ అ ౧౫ 

వ్యస్తాకరికి “. 


అంతటి విద్యతూ. స అల పరిజ్ఞానం ఉండేవి శా న్రీగారి కథల వెనుక, 
“వడ్డగింజలు” కథలో అంత సూక్ష్మంగా, అంతవిప్తలంగా చదరంగం అటి, 
గురించి రాయగలగటానికి కారణం అదే, "మార్గదర్శి" కథలో వ్యాపార నెప్ప 
జ్యాన్ని పదర్శించడానికి శాస్త్రిగారికి వ్యాపారంలో _పత్యక్షంగా అనుభవం ఉండ 
టంకాదు- వ్యాపారం చేసేవాళ్ళని నిశితంగా పరిశీలించి సేకరించిన జ్ఞానం అది, 
అల్లసాని పెద్దన్న కవిత్వం చెయ్యడానికి '“నిరపహతస్థలం” కావాలన్నా డట, 
కానీ, శా న్రిగారికి లొకవృత్త పరిశీలన కావాలి. “మనసుతో ఆలోచన, కళ్లతో 
చూపూ, చెవులతో వినికి, బుద్దితో సమన్యయం-కూచున్నా నడుసున్నా నిత్య 
కృత్యాలు ఆయనకి, “నిత్యకృత్యా లే కాదు, అనుకణ కృత్యాలు", “లోక 
వృత తం చూసూవుం టి, తక్కి నవన్నీ మరుష్ప వచ్చి, భావాలు పుడతాయి. కల్ప 
నలూ లోసాయి నాకు. అందుకనుగుణంగా లోకుల మాటలు వింటూ వుంటి, 
భాషలో జాతీయత కూడా గురుకి పస్తుంది ఏకకాలంలో, ... బజారులో అయితే, 
ఆన్ని అతస్టుల మను కాం జీవన భారం కూడా కళ్ల బడుతుంది బీవన నిర్ణ 
తితేపాటు ....**అని శా,ి త్రిగారి నమ్మకం, శాస్త్రిగారి జీవన విధానం, శాస్త్రిగారి 
కధల ఆంతర్యం. “మార్గదర్శి” కథలో (పదర్శించిన వ్యాపార ధోరణి, బేర 
ససారాల చతువతా-అన్నీ శాస్త్రిగారు బజారులో వస్తూపోతూ స్వయంగా పరిశీలించి, 
కీ నూవ్మంగా (గహించిన విషయా లె, 





13 
ఇంగ్నీషు చదువు లోటు : 


శాస్త్రిగారికి తెలుగు భాష మీద ఎంత అభిమానం ఉన్నప్పటికి, తలుగు. 
భాష మీద ఎంత స్వాధీనత ఆలవరచుకున్నప్పటికీ, ఇంగ్లీషు భాష అభ్యసించ. 
లేకపోయినందుకు అంత తీ వంగానూ లోలోపల బాధపడేవారు. ఆ బాధ చిన్న 
ప్పుడే మొదలెంది. స్వ[గామమైన పొలమూరులో శాస్త్రిగారు చిన్నతనంలో 
ఇంట్లోనే ఉండి, వెదిక విద్యలు నేర్చుకుంటూండగా, ఆయనతోటి కుర వాళ్ళి 
ద్దరు- తటవ రీ ఖీమరాజుగారి చిన్న కొడుకులు - దొడ్డం పెట వెళ్ళి ఇంగ్లీషు 
చదువులు |పారంభించి, సెలవులకి ఇంటికొచ్చినప్పుడల్లా “పాస్‌ పీస్‌'' మంటూ 
“తమలో తాము స్వదేశీ ఇంగ్లీషు మాట్లాడుతూ, వూళ్ళోనె ఉండిపోయిన మా 
స్నేహితులనందర్నీ డెకారించేవారు.... ఇంగ్లీషు రదవనందుక స్ప డ కాదిప్పు డూ 
చాలా కించగానే వుంది నాకు. ఎంతో లోటుగానూ వుంది.... నిజానికి Wad 
అంతటా బహుళ (పచారంగల యింగ్లీషు రాకపోవడం న కాదెవరికయినా 
దౌర్భాగ్యమే" అని చింతించేవారు కాన్రిగారు. సాహిత్యపరంగానూ, సామాజికం 
గానూ మ్యాతమే కాదీ బాధ ఆయనకి. కుటుంబ విషయాల్లోకూడా కొన్ని సంద 
ర్భాల్లో ఎంతో అవమానకరంగా పరిణమించిందాయనికీ ఇంగ్లీషు చదువు లేక 
పోవడం. 


అవమానం _ నిరసన 


పెళ్ళినాటికి కాస్రిగారు “మూడోతరగతిలొ పద్దెనిమిదొపాఠం చదువుతున్నా 
రట అంతే! మరి బడికి వెళ్ళలేదుట. ఆయన జ్ఞాపకం అమోఘం. తరవాతా 
ఇంట్లోనూ, గురుకులంలోనూ చదువుకున్నారు. ఆయనకి పెళ్ళి సంబంధం. 
చిన్నప్పటి నుంచి అనుకున్న దె. 


మేనరికం, కాని, ఆ మేన త్రగారికి ఏీరి సంబంధం చేసుకోవడం ఇష్టం. 
లేదుట. ఆవిడ తమ్ముళ్ళలాగే ఆవిడ కొడుకు కూడా ఇంగ్లీషు చదువుతున్నా డు. | 
కనక, తప్పకు౦డా ఉద్యోగస్టుడయిపోతాడ న ఆశ ఆమెకి. వె దిక విద్యలం టే, 
వెదిక కుటుంబాల్లో నే వెగటు పుట్టుకు వస్తున్న దినాలవి. వ; “వరకట్నాల పద్దతి 
మెల్లిమెల్లిగా తలయెత్తుతో ంది"ట అప్పుడప్పుడే. మేనత గారికి ఇష్టం లేక 
పోయినా, ఆవిడ భ ర్త "అవిడకి ఎదురుచెప్పలేని స్థ సితిలో ఉన్నా, మొ em మీద. 


14 


శాన్రిగారి తల్లి పటుడలమీద శాస్త్రిగారికి, మొదటి గుంచీ అనుకుంటున్న “సీత 
౧ ద 
తోనే వివాహం జరిగింది. 


అయితే, ఇంగ్లీషు చదువుకున్నామని విరవీగే క్మురవాళ్లం ట శాస్త్రిగారికి. 
నిరనన భావం ఎర్చడిపోయింధి, తను ఇంగ్లీషు చదువుకోలేక పోవడంవల్ల తన బందు 
వగ్గంలోనే అనుమానం పాలయినందువల్ల, వారి మనత. గారికే. కాకుండా, శాస్త్రీ 
గారి పెద్దక్క_గారికి కూడా చిన్నచూ పె శాస్ర్రీగారంపి. ఆయన చొక్కాతొడు 
క్కుని కనిపించినప్పుడు “నీకిదేంపని!” అంటూ ఆవిడ మందలించబో త, “వరి, 
నీ కొడుకు తొడగడం లేవు?” అని ముదలకించారట శాన్ర్రీగారు. దానికి ఆవిడ 
“నాకొడుకింగ్లీషు చదివాడు, నీ కేంవుంది?” అన్నారుట “మహాగర్వంగా  _ ఆ 
కొడుకు థర్షుఫారం చదివి, ఫెయిలయి, నిర్వ్యాపారంగా 'కూచుని ఉన్నప్పటికీ, 
ఇటువంటి కురవాళ్ళ గరించి, వాళ్ల తల్లిదం డుల పెంవకం.గురించ తమ 
నిరసన భావాన్ని శాస్త్రిగారు “తాపీ మేస్త్రి రామదీక్షితులు బి.ఏ”, “కొతచూపు”, 
మొదలె న కథల్లోనూ, “క్షీరసాగరమథనం” నవలలోనూ "స్పష్టంగా వ్యక్తం 
చేశారు. ఇంగ్లీషు చదువుకుని ఖేషజాలుపోయే కురవాళ్ల మీదా, పరజాతి జీవన 
విధానాల్ని అనుకరినూ తెలుగునంస్కృ తిని హీనంగా చూసేవారి మీదా సందర్భం 
వచ్చినప్పుడల్లా చురకలు వేయడం మాన లేదు ఇాస్రిగారు. 


అయితే ఒక విచితం_ఆయన, తరవాత ఆంగ్లభాష, ఎప్పుడు ఎలా అభ్య 
సించారోగాని, వారి పెద్దన్నగారి కుమారుడి ఉపనయన సందర్భంలో అవధానం 
చెయ్యవలసివచ్చినప్పు డు, వారి పింతలి కొడుకు “యాభి మాటల ఇంగ్లీషు 
వాక్యం మాటామాటా విడ గొట్టి యిచ్చాడు ట వ్యసావరి. తప్పుతార మోనని 
భయపడ్డారుటగాని, శాస్త్రిగారు బాగానే చేశారుట, అడిగినతను బి.ఏ అనర్భులో 
పరీక్ష ఇచ్చినతను. అయితే శాస్త్రిగారి నిరసన భావం ఇంగ్లీషు కాస్త చదువుకుని 
వ్మిరవిగే కా! (పవర న గురించే గాని, ఇంగ్లీషుభాషా, ఆంగ్లసంస్కారం 
పట్లాకాదు. “ఇంగ్నీషు చరువుతున్నకురవాళు అసందర్భంగా (పవరి, సున్నారంటే 
ఎస కజర. ఇంగ్నీషుకాదు. తలిదండులకు శద్దలేక పోవడమూ, గురువులు 
ఆగే తయారయివుండడమూనూ” అంటారాయన. పిల్లలకి సభ్యత, సంస్కారం 
ఎవడేలా చేయడం గురించి తమతర౦్మడిగారు “చాలా “నిక్కచ్చిగా వుండేవారని 
బుతూూ, “తల్లిదండ్రులు మొదణ్లుంచి సరి ఆయన శిషణ అలవరి'సె పిల్లల 


15 


కనభ్యప్రవర్శన యెందుకలవడుతుందీ?....జాతిని పెంచేది “పళుప్రవృతి "జాతిని 
సరిదిద్దేదిమా[తం “మానవ పవృతి "అని తమ నిశ్చితాభి పాయాన్ని వ్య క్రంచేశారు, 
పెగా “ఇప్పుడు తగ్గిపోయింది కాని, నా చిన్ననాడు పిల్లనివ్వ "డం లోనూ, పుచ్చు 
కోవడంలోనూ నం|పదాయానికి (పాధాన్యం. మరి నం|పదాయం అంటే [కమ 
[వవర్తనమ- చదువూకాదు, పయోజకత్యమూకాదు” అంటారాయన. 


అయినా తమకు ఆ ఇంగ్లీషు చదువూ, [ప్రయోజకత్వమూ కొరవడినం 
దుకూ, తమకు అత్యంత (పేమపాతురాలైన. భార్య “సీత”ని సుఖ పెట్టలేక 
పోతున్న ందుకూ, పెళ్లయాక. కూడా తల్లిదం డుల మీద. భారంగా ఉన్న ందుకూ 
అప్పుడప్పుడు బాధపడేవారు. 


డబ్బు సంపాదన మీద ధ్యాన ఉండేది కాదాయనకి. తెలుగు “భాష వర 
సీమలు చూడాలి. గజంయెత్తు పుస్తకాలు రచింవాలి” ఇదే శాన్రీగారి ఆశయం, 
“కొత సంగతులు తెలిపి, కొత్త రుచులు మప్పి, కొత్త చూపు అలవర్చి కొత 
దారులు కనపరిచి, కొతశ కి నంఘటించి, కొత ఆవేశం పురికొలిపి, కొత 
[ప్రపంచంలో వురికి 9 చే కొత .వాజ్మ యం" సృష్టించాలని ఆయన తపన, “అయ్యో 
దినాలు గడిచి పోతున్నాయి. గంఖాలు రచించి గుట్టలు పెట్టడం యెప్పుడూ?” 
అంటూ తహతశతహలాడిపోతూ, ఆ స్థితిలో రాతి పదిగంటలయాక ఇంట్లొ" పెద్ద 
వాళ్లంతా నిదపోయాక,, అప్పుడు స్వచ్చగా పడకగదిలో (పవేశించి అప్పటికే 
గాఢన్నిదలో ఉన్న భార్య సీతని చూసి “పొంగిపోయి” వెంటన బుడ్డి దీపం 
పెట్టుకొని సందుకా పెట్టిదగ్గిర కూచునే వారుట [గంథరచనకి. మరొక్కప్పుడు, 
“పర్సులో (బహూమితంగానే) డబ్బుండినా దృష్టి రచనా వ్య్యగ మె గమె కదల లక 
కలమూ కాగితాలూ కింద బెట్ట లేక, కూరల కోసం బజారుకి వెళ్ళాలన్న స్పురణ 
క లక్క, “కూరగాయలేవీ లేవుమరి" అంటూ వంటింట్లో నుంచి కక వినవచ్చినా. 
(పకృతిలోపడలేక, వేళకి మా[తం పిట మీదికి వెళ్ళి _ ఆపూటకు వూరగాయల 
తోనూ చారు మజ్జిగల తోనూ భోజనం అయిందనిపించుకుని చెయ్యి ఆరడం 
తడువుగా మళ్ళీ కలంపట్టి, దాంతో పపంచం మరిచిపోయిన సందర్భాలెన్నో 
వున్నాయి” అని జ్ఞాపకం తెచ్చుకుంటారు శాస్త్రిగారు తమ (ప్రవృత్తిని ప్రవర్శ 
ననీ. 


16 
భార్యతో అనుబంధం. 


ఇటువంటి సన్ని వశాలు మరిన్ని కల్పిత సంఘటనలతో, మరిన్ని వ్యంగ్య 
శృంగార భరిత సంభాషణలతో “యావజ్జవం హోష్యూమి", “షట్కర్మయుకా” 
వంటి కథల్లో దర్శనమిస్తాయి. భార్య సీత మీద శాస్రీగారికి ఎంత _పమఉండె 
దంటే శాన్రీగారు పక్షవాతంతో మంచానపడ్డాక తమ అవసానదశలో మరణం 
నమీపిసున్న దని తెలుసుకుని, పృరిపండ అప్పలాస్వామిగారికి రాసిన ఉత రంలో 
“నా భార్య నన్న నేకవిధాల కాపాడింది. చిన్నప్పణ్డుంచి దాన్ని కష్టపెట్టాను గాని 
సుఖపెట్టలేక పోయాను” అసి పశ్చాత్తాపంతో బాధపడుతూ “నా కుటుంబం చెట్టు 
కింద వుంది. మరు సాయం చెయ్యండి... మీలాగ మనసిచ్చిన వారు నాకు మరొ 
కరు లేరు" అంటూ ఆర్థించారు. 


తెలుగు భాషమీద అభిమానం ; 


శాస్ర్రీగార్డు తెలుగులో రచనలు చెయడానికి తమ జీవిత కాలాన్నంతా' 
వినియోగించారు. కులవిద్యలన్నీ నిరసన భావంతో విడిచిపెష్లిసి కొత్తదారి 
తొక్కారు. 


కవిత్వ సాధన : 


ఆదిలోలోనే ఆయన దృష్టి తెలుగు వచన రచన మీదే పడినప్పటికీ, తర 
బాత కవిత్వం సాధించాలనే పట్టుదల పెరిగింది, “ వెదిక సంప్రదాయం విడిచి. 
పెట్టినందుకు, కుటుంబంలో క విత్య సంప్రదాయం [పారంభించా”లన్న కొత్త 
దృక్పధం ఏర్పడటమె ఆయన పట్టుదలకి కారణమెంది. అప్పటికింకా శాస్త్రిగారికి 
“భాషలో పావీణ్యం లేదు సాహిత్యంలో వటిమలేదు, భావనలో నె శిత్యంలేదు, 
రచనలోనున్నూ అనుభవంలేదు, వెనకా ముందూ చూసుకోకుండా '"నాటకాద్యం 
కవిత్వం? అని సూ|తీకరించా''రాయన_అలంకారికులు “నాటకాంతం కవిత్సం" 
అన్నదానికి విరుద్దంగా. అప్పటికి “ఛందస్సు లేశమున్నూ తెలియదు ''ఆయనకి. 
“సాహిత్య [ప్రయోజనం జ్ఞానమూ, కవిత్వ [ప్రయోజనం ఆనందమూ ... యీ 
దృష్టిలో చూసే వాజ్మయ నిర్మాతకు అంత చందః పరిజ్ఞానం అగత్యమా ? అని, 
ఛందస్సు మిక్కిలి అగత్యం కాదు అనీ ఆయన అభి ప్రాయపడినప్పటికీ, 


17 


ఛందస్సు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి తరవాత్త త్మీవంగా కృషిచేసి, కవితా. 
సాధన చేశారు. తెలుగు కావ్యాల్ని గురించి (పసావిస్తూ, “ఆము కమాల్యదా, వసు 
చరితా, శృంగార నెషధమూ, పాండురంగ మాహాత్మ్యమూ చదివి, అవగతం. 
చేసుకుని తన్మూలంగా ఆనందించగలగడం తెనుగువాడికి ad అదృష్టం 

అన్నది తన “నమ్మకం. అంటారు శాస్త్రిగారు. 


“కవిత్వం అందరికి తెలి సెటట్టుండాలి”' అనె “కొత నినాదం” గురించి. 
(ప్రస్తావిస్తూ, “కవిత్వం మనిషికి. తనంతట తానే. తెలిసిపోవాలా, (ప్రయత్నించి 
సున కవిత్వం, తెలుసుకో వాలా ? పతీమనిషి హృదయమూ స్పందిస్తుందా . 
క విశ్వానికి, పోనీ?....కవిత్వం మాటల్లొ లేదు, మాటల కూ ర్పుల్త" ఉంది. ఆ 
కూర్పు అవగాహన చేసుకోగల వారికే ఆనుభూతం అవుతుంది కవిత్వం. శద్దార్థ 
పరిజ్ఞాసం వేరూ, శబ్ద రచనా వెచితి అవగాహన చెసుకునే యోగ్యత వేరూను 1 
కప్‌ ప్రవృత్తిని బట్టి కూర్చు, విశథదమూ కావచ్చు, కి ప్ట్రమూ కావచ్చు. ఎంత 
సరళమైన భావం ఆయినా కి ష్టపదబంధంలో ఇమడ్చడం వొక గుణం కాని, 
దోషం కాదు. రచనకు కిష్టత మాతమె దోషం. గర్శ్యమున్నూ ” అంటారు 
శాస్త్రీగారు. 1. 

అయితే వచన రచనలో (గాంథికంలో 'అయినా వ్యావహారికంలో అయినా 


అనుభూతం అయే ఆనందం పద్యరఛనలొ తమ కెప్పుడూ కలగలదంటారు 
ఆయన. 


చారిత్రక ఇతివృతాలు : 


శ్రీపాద వారి రచనల్లా చార్మితక.'. ఇతివృత్రాలతో రాసిన నవలలూ, నాట. 

కాలూ ముఖ్యంగా చెప్పుకో వాలి. అందులోనూ ““వీరపూజి” : అంటే వారికి 
అత్యంత (పతికరం. ఆయన రచించిన “శ్మశాన వాటిక ”(విషభుజంగం౦) నవలకు, .. 
“పులిబూరు" (గామ వినాశం క్షథా వస్తువు. కాని, అది వారి కల్పనే. ఆయన 
స్వ్మగామం: పొలమూర్చు ఆదిలో “పృలిబూరు”' అన్న పేరుతో గోదావరి. ఉతర 
వాహిని, తూర్చుగట్టున ఉండేదిట, ఎలా తటస్థించిందో గాని, అంతకు ముందు. 
పూలిబూరు'' ఉన్నచోట శ్మశానం ఎర్పడిందిట తరవాత. ఆ కారణం: వల్ల | 

శివాలయం ఆనుకుని అరమెలు దూరంలో తూర్పున మళ్ళీ, ర్లూపొందిందిట . 


2) 


18 


అవూరు. దాన్నే తరువాత పొలమూరు ఆని వ్యవహరిస్తూ వచ్చారుట. పధ్నాలుగో 
శతాబంలో పులిబూరు విద్యాపెఠంగా ఉన్నట్లు రెండు ళాసనాలు కూడూ 
ఉన్నాయట, 


బంకించం[దుడి నవలలు చదివాక శాస్రీ గారికి ఒక నిర్దిష్టమైన ధృక్పుథ ౧ 
ఏర్పడిపోయిందిట. “నా రచన చదివిన ఆం;ధుడు పదహారణాల ఆఅంధుడయి 
నిలవగలగా లెక్కడికి వెళ్ళినా. ఇరుగు పొరుగు జాతుల వారితో కలిసి మెలిసి 
ఉంటూ, పనిపట్టినప్పుడు పదహారు వన్నెల భారతీయుడుగా రూపొందగలగాలి, 
“విశాల విశ్వంలో" అనే ధోరణిలో ఉండి, చారితక ఇతివృ తం రాయాలంకేు 
అది తెలుగు కథే అయి ఉండాలనుకున్నారు మొదట్లో, కానీ, యాదృచ్చికంగా, 
ఆ రోజుల్లో పులుగు ర నరసమాంబగారు నిర్వహిస్తున్న “సావితి' పతికలో 
“పల్‌ జానీ బేగం" అన్న కథ _ బ్ర కొమ[రాజు లక్ష్మణరావు పంతులుగారి 
రచన చూడటం తటస్థించింది. దాన్ని ఆధారంగా చేసుకుని నవల రాయమని 
కాస్రిగారి ఆ ప్రమ్మితుడు మల్లిడి స త్తి రెడ్డిగారు [ప్రోద్బలం కలిగించగా, శాన్రిగారు 
మీమాంనలో పడ్డారు. ఆది గొప్ప కథే ఆయినా, తెలుగు కథ కాకపోయిందన్న 
మీమాంస అయితే, “పుల్‌ జానీ బేగమ్‌”! అన్నది షొరంగచేబు పెట్టిన పరుట. 
అసలు పేరు “కమలాబాయి”. వసాజ్రీ భార్య-నారాయణరావు ఫర శే కొడుకూ 
కోడలూ- వారిది దివ్య పేమట. మహారాష్ట్ర జాతీ అంటే శాన్రిగారికి ఒక 
విధ మెన పత్యేకాభిమానం ఎర్పడిందిట. _పొజ్జిత వచ్చినప్పటి నుంచీ. ఆకారణ 
వల్ల న ఆ కథని నవలగా రాయడానికి నిశృయించుకున్నారు చివరికి. అదే వారి 
“మిధునానురాగం.ి 


ఈ అనుభవంలోనే, తరవాత వారు రాసిన ““వీరహాజ'' నవలకు పీజం 
పడి ఉంటుంది. ''వీరహజి” నవల వారి దృష్టిలో “తనుగులో అపూర్వ జా 
అంతకు ముందే కాదు. తరువాత కూడా అలాంటి రచన పుట్టలేదు. వచన వాజ్య, 
యంలో” ఆ నవలలో “గోరీ విషయమై పృథ్విరాజూ, అల్లాయద్రీను విషయమె 
ఫీమసింహాదులూ చూపించిన బౌదార్యం "గురించి కాస్రిగారు చేసిన వివరణా, 
చాణుక్యుడి గురించి. (వసావిస్తూ రాజనీతి గురించి చేసిన వ్యాఖ్యలూ ఎందరో 
వండిత విమర్శకులకు చర్చనీయాంకాలె , తెలుగు సాహితీ లోకంలో సంచలనాన్ని 
నృష్టించాయా రోజుల్లో. 


19 


“విమానం యెక్క బోతూనూి” అన్నది చారి తక ఇతివృత౦తో రాసిన 
మరో కధ. తాండ్ర పాపారాయుడు ఓడిపోయి శ తువుల చెత చిక్కాడన్న వార్త 
విని అతడి భార్య ఆత్మాభిమానాన్ని నిల బెట్టుగొ వడానికి ఆత్మ హత్య చేసుకోవడం 
గురించి రాశారు శాస్త్రిగారు. 


శ్రీపాద వారి రచనా వ్యాసంగం ఒక ఎత్తూ, [గంథ |పచురణా, పతికా 
నిర్వహణా ఒక ఎతూనూ మొట్టమొదట తం; డిగారి ఆదేశాను సారం పంచాంగం 
పచురణ కోసం రాయవరం వెళ్ళడం. మల్లిడి న త్తిరెడ్డిగారితో పరిచయం ఏర్ప 
డటంతో మొదలెంది శాస్రిగారికి (గంథ (ప్రచురణలో అభిరుచీ, ఆన కీ 
సామర్ధ్యమూనూ. చివరికి కవిగానూ వచన రచయితగానే కాక, పచురణక ర్తగా, 
పృతికా సంపాదకుడిగా ““పబుద్ధాంధుల ”నిపించుకున్నారు. 


జాతీయతా, మానవతా ; 


శ్రీపాదవారు చారి తక నవలలూ, నాటకాలూ, సాంఘిక, మనో విశేష 
శాత్మక నవలలూ, కథలూ, వ్యాసాలూ, వ్యంగ్య రచనలూ, రూపికలూ-ఏవి 
రాసినా ఆం[ధ జాతి పట్టా, తెలుగు వచనం పట్లా, అనుబంధం, ఆప్యాయతా, 
భారతదేశం పట్ల అభిమానంతో బాటు, తత్వ్వజిజ్ఞాన. తాత్విక దృష్టితో కూడా 
రాశారు. జాతీయత, మానవత రెండూ అన్యోన్య మెనవనే ఆయన సిద్ధాంతం. 


“వమనిషయిన వాడు నివృతి మార్గంలో “నేను” “నాది” అన్న చిత 
వృతి చంపుకుం పేగాని ముందుకి వెళ్ళ లేడు. అలాగ మనిషయిన 
వాడు, [పవృ తి మార్గంలో “నేను” నాది” అన్న చిత్తవృత్తి దృఢపరచు 
కుంటేగాని ముందుకి వెళ్ళ లేడు ...అర్గం చేసుకోగలిగితే, ఈశ్వర నిర్ణయమే 
ఇది కనక, తెనుగు వాళ్ళం మనం తెనుగు వాళ్ళమే. బంగాళీలు బంగాళీలే. 
తమిళులు తమిశులే.... వీరి కందరికి (ప్రత్యక దేశాలున్నాయి. (పత్యేక 
భాషలున్నాయి. (పత్యేక చరితలున్నాయి. (పత్యేక సంపదాయాలున్నాయి.... 
అయితే మరి, భారతీయుల మాట?.... మన పూర్వులు -మన ధార్మిక వ్యవన్గ 
యేర్పాటు చేసిన మహర్షులు ““ఛప్పన్న దేశాలు అన్నారు. “భరతఖండమూి” 
అన్నారొక నోటితోనే. అంటి, ఇటు పృథక్వమూ నిర్దారణ చేశారు కావాలని. 


20 


ఆటు యేకత్వమూ ప్రతిపాదించారు తెలివిగా”. అని తమ సిద్దాంతాన్ని విష్పలీ 


కరించారు శాద్రిగారు తమ జ్ఞాపకాల గంథంలో. 
హాౌతువాదం ; 


శ్రీపాద సుుబహ్మణ్యళాత్త్ర గారు సనాతన వె దిక కుటుంబంలో ఉద్భవించిన 


విలక్షణ మెన హెతువాడి, ఆయన ఉద్దశంలో- “ఐహిక జీవితంలో వడిదుడురకుు 


లక్కువ. అయితె మనిషి బుద్ది వాటిని అధిగమించగలద. 


"ఇక్కడి నియమ నిబంధనలన్ని మనిషీ బుద్ది విభవాలే. చెవడు సాయించి 
నవి కావు . “వాటి పరమ [ప్రయోజనం ఇది స్వర్గం కావడమే. ఇది స్వరం 
చేసుకోలేని వాడు. అక్కడ స్వర్గం అంటూ ఉంట అది మాతం యెలా 
సాధించుకో గలుగుతాడూ?'' అన్నది “మార్గదర్శి” కథలో ఆయన తెలుగువారి 
కిచ్చిన సందేశం, గురుకులంలో సర్చుకున్న విద్యల్ని ఉదర పొషణార్ధం విని 
యోగించడం కాకుండా, తమ అభిరుచుల (ప్రకారం, ఆశయాల ప్రకారం అత్మ 
విశ్వాసంలో, గతుకుల బాట'పె జీవన యాత సాగించి కృతార్జులెన ధీశాల్రీ 
మెధావీ శ్రీపాద సుబహ్మణ్యశా స్త్రిగారు. 

(శ్రి పాద స్కుబహ్మణ్య "aes శత జయంతి సందర్భంగా) 

(ఆంధ్మవభ, సాహిత్య (పభ, 21-4-91, 21701, 28.791) 


న్‌ (4 కథనం 


“కథానికలు ఇలా ఉండాలి” అని ఎవరు వీ రకమెన నమూనాలు 
చూపించినా, వాటితో U శ) కథల్ని సరితూచడం సాధ్యంకాదు. శ్ర స్రీ కథా 
శిల్పం విలక్షణమెనది. లి విశిష్ట మెనది, వసువు విశ్వజనీన మెనది. 


తనకు తెలిసిన, తన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యకుల్నే భిన్న భిన్న 
రూపాల్లో ప్రదర్శించారు శ్రీ శ్రీ. వ్య కికీ వ్య క్రిక్‌ మధ్య. వ్య కి పె మనస్సుకీ 
లోపళతి మనస్సుకీ మధ్య గీతలు పూచికపుల్లల్లా చెతన్య [సవంతిలో కొట్టుకు 
పోతాయి. బీటలు తీసిన అద్దాల్లో భగ్న |వతివింబాలు దర్శనమిసాయి. కలలూ, 


నిజాలూ కలగాపులగం అవుతాయి. 


హాస్యం, గాంభిర్యం, ఆనందం, ఆవేదన, రాత్‌, పగలూ; జీవితం, 
మరణం నమానాంతరం౦గా పోతూ, మధ్య మధ్య కలిసిపోతూ, మళ్ళీ వెరవుతూ. 
చకచకా ముందుకు సాగిపోతాయి. ముందుకి చూన్తూ వెనక్కి పోతాయి మాటల 
గారడిలో. మంచి, చెడూ, వెలుగూ, వికటీ, జొను, కాదుల ఆల్‌ జీ బా ఫొర్తులాలో 
జీవిత తత్వ దర్శనం చేయిస్తారు శ్రీ శ్రీ. శ్రీ శ్రీ కథ ఒక విలక్షణ కళారూపం, 


డికెన్స్‌, సారోయానీ, జాయిస్‌, కొపం! ఇంకా ఎందరో [ప్రముఖ 
పాళ్చాత్య రచయితల విశిష్టతలను ఆకళింపు చేసుకుని, తన రచనల్లో సహజసిద్ధ 
'మెన |పతిభని (ప్రదర్శించిన కథకుడు శ ఖీ 


(ప|పథ మంగా కవి, తరువాత కథకుడు అనిపిసుంది స్థూలంగా చూస్తే. 
కానీ సూక్ష్మగాహికి శ్రీ శ్రీ పతి కవితలోనూ ఒక కథ కనిపిసుంది. శ్రీ శ్రీ 
కథనం అటువంటిది. కథనంలో కవితా హృదయం- బంగారానికి పరిమళం: 
అబ్బినట్లు. 

శ) శ్రీ కలం పట్టినప్పటినుంచ కవిత్వం రాయడానికి పూనుకున్నప్పటికి; 
కథలు రాసినది చాలావరకు [పథమ దశలోనే, అంటే, 19206 నుంచి 1919 
వరకూ' అనుక "వచ్చు. 


22 


గాంధథిక -లిలో అపవరాద పరికోధకకథతో ఆరంభించి, “చె తనకా 
[నవంతి 3ెలి"లో అధివా సవిక రచనలదాకా శీ) శీ) కథన విన్యాసాల్ని గమ 
నించవచ్చు. 

“చితర హస్యం" అనే అపరాధ పరిశోధక కథ (షెర్లాక్‌ హోమ్స్‌, 
అపరాధ పరిళోధనకి అనునరణ) 'భారతి'లో 1929 జూలైలో ప్రచురితమైంది. 
దీన్ని గాంధథిక భాషలో రాశారు. అది ఆ రోజుల్లో సం|పదాయమే. 

కాని, ఆ మరుసటి సంవత్సరంలో నె, వ్యావహారిక శె లిలో రాసిన 
“స శేషం'' అన చిన్న కథ “ఆనందధథభారతి'లో అచ్చయింది. ఇది “కు 
రాయడం'' గురించి ఒక చమత్కార రచన, 


అటువంటివి తరవాత రొజుల్లో వ్యానరూపంలో వారం వారం” శీర్షికను 
కొన్ని రాశారు. 


1929లోనే, దార్రెస్‌ డికెన్స్‌ కతన. పిక ఏక పపర్స్‌ ఆధారంగా 
శ్రీ శ్రీ రాసిన “సోములు చెప్పినకథ” 'భారతి'లో వచ్చింది. ఈ అనుసరణ. 
కథలోనే కాక, తరవాత శీ) శీ సొంత కథలో కూడా హాస్యం. అపహాస్యయి 

| ag 

ప్రధాన లక్షణాలుగా కనిపిసాయి. 

ఆశ్చర్యకర మైన విషయం... 1981లో “గృహలక్ష్మి 'లొ అచ్చయిన. 
“దిన్నబాబు”” ఆనే కథని మళ్ళీ [గాంథికంలో రాశారు శ్రీ శ్రీః? ఈ కథ ఒక 
కుక్కపిల్ల గురించి. ఆది ఒకరకంగా హిలయిర్‌ బెల్లాక్‌ పిల్లి మీద రాసిన కథని 
గురుకి తెసుందన్నారు ఆ కధని పచురించిన గృహలక్ష్మి" నంపాదకుడు. 


నకు బాగా నచ్చిన పాశ్చాత్య రచయితల కథల్ని శ శీ; కొన్ని అను. 
వాదం చేశారు. కొన్నిటిని అనుసరించి రాశారు. విలియమ్‌ సారోయాన్‌ గురించి 
శ్రీ శ్రీ- “అమెరికాలో.... ఈనాటి కథకులందరిలో ఒక (పత్యేక మెన బాణీ 
ఉన్న సారోయాన్‌ పెక్నిక్‌ కి అతని అన్ని కథలూ ఉదాహరణలే. అతనిది, 
వినూత్న మెన శెలి, విలక్షణ'మెన దృక్సథం,. విచిత్ర మెన కంఠధ్వని" అన్నారు 


““కథారచనలో నవీన సంవిధానానికి ముందుగా పేర్కొ నవలసినవాడు. 
సారోయాన్‌'' అని చెబుతూ, ఆతని ఉత్కృష్ట కథలలో ఒకటిగా *1,2,5,4,5. 
6,7,6” అనే కథకి అనువాదంచేసి తెలుగు పాఠకులకు. అందించారు. శ్రీ శ్రీ 


23 


“పథమ పురుషలో చెబుతూ హఠాత్తుగా ఉతమ పురుషలోనికి కథను మార్చ 
డంలో రచయిత వెదగ్గ్యం గోచరిసుంది” sous abet సారోయాన్‌ 


ఆందోళనతో, ఒంటరితనంతో కుంగిపోయే ఆధునిక - మానవుడి (పపం 
చాన్ని వా స్తవికంగానూ, స్వాప్నికంగానూ చితించె కాఫ్కా అన్నా శ శ్రీకి 


ఇషం. 
రి 


శ్రీ శ్రి కథల్లో కూడా చాలావరకు ఈ వా నవికత, స్వాప్నికత 
సమ్మిళితం కావడం చూసాం. ఇందుకు [ప్రతీకగా ' 'ఒక్కల” అనే చిన్న కథని 
తీసు కోవచ్చు. జీవితంలో "కలలకి ఎంత (పాధాన్యం ఉందో, కథకీ, కలకి, కళకి 
ఉన్న సంబంధం ఏమిటో. కలల అంతరార్థం ఎమిటో వివరిసారు శీ శ్రీ 


“ఒక_ల''లో- 


“నేను కథ రాయడంలేదు. కల రాసున్నాను... కల నంగతి మాటల్లో 
చెప్పడం కషం, గొప్ప కళ్ళ గొప్ప కల! అదీ ఎక కాలంలో మనకు నవ్వూ, 
వడుపూ, bh, కోపమూ, అసహ్యమూ, ఆవెశమూ._ఇంకా ఎన్ని ఉంబి అన్ని 
క'లిగిసుంది .. వమనం ఎక్కడున్నా మో, ఎవ్పుడున్నామో. ఎక్క_నున్నా మో, 
దిగనున్నా మో, ఎందుకున్నా మో, ఎంకన్నా మో ఆవృుడప్పుడు కలల్లో, 'అదీ 
అనఇషంగా ఇలుసుంది. దాన్ని సాధంమెనంత నఇషంగా (ని కేగాక అందరికీ) 

Me eon? 1 
మాటల్లోనొ, రంగుల్లొ నొ, సంజ్ఞల్ల్‌ నో, ధ్యనుల్లోనొ, లేదా సినిమాలలోలాగా ఈ 
అన్నింట్లోనొ తెలియజెయ్యగలగడం కళ్ల! 


జేమ్స్‌ చాయిస్‌ వంటి ఆనాటి సుపనిద్ధ పాశ్చాత్య రచయితల |పభావం 
ఉన్నప్పటికి, శ్రీశ్రీ కథనంలో తెలుగుతనం, సున్నిత హాస్యం, జీవిత విశ్రషణలో 
ప్రత్యేకత, సహజత్య్గం ఉన్నాయి, శ్రీ శ) తన (వక్యేక శెలిలో “న రియ 
లిజమ్‌''నీ, “చె తన్య [సవంతి”నీ తన రచనల్లో (వదర్శించడంలో సిద్ధహస్తుడని 
నజ ౮) 0 మరీ | 
పించుకున్నారు. 
“ఇండియాలో నువ్వొక,_డివ సన్మరియనిస్టువనడానికి నాకు నందేహం 


లేదు** అంటూ రాశాడు హెనీమిల్లర్‌, 19010 ఫీ బవ కశ్రితో శ్రీ శ్రీకి రాసిన 


24 


ny నియంతృత్వంవల్ల జై జె లువాలెన ఒక యువకునికి వచ్చిన ఘోర 
'స్వువ హ్నం “పంచ పాండపులు' కథ, 


మలుకొన న్న తరవాతకూడా ఆ కల కవి “విశ్వాన్ని, విశ్వాసాన్ని” కుదిపు 
వసుంది. భయంలో కళ్ళు తెరిచి, జైల్లొ చికట్లో ఉన్నట్లు పోల్చుకుంటాడు, “థగ 
వంతుడనీ, అభ్యుడయమనీ, సత్యమనీ, ధర్మమనీ, సుఖదుఃఖాలని. జనన మరణా 
లని మనం అనేసున్నప్పుడు మనకి తెలియకుండా ఎంతెంత |పచండ శకుల్ని 
మేలుకొల్పు తున్నా మో ఆలోచిస్తూ ఉంటి ఆశ్చర్యం కలుగదూ?” అని విస్తుబోయి 
“రెక్కలు ధరిసే సూ|తం ఎక్కడికి వళ్లగలవా “య్‌ మానవుడా ? అనుకుంటాడు 
వెంటనే. మానవుని ఆలోచనలు ఎంత మహోన్నత మెనవనిపించినా, అవన్ని ఊహ 
లేనన్న నగ్న సత్యాన్ని స గహిస్తా a ఆ కవి. 


ఇది అందరికీ సంకర కాని కథ. "ఒక)_ల" సరదాగా ఉందని 
కంచే కథ. కానీ, “పంచపాండవులు కథ చదివినవారి మనస్సుల్ని కలచి 
వెసుండి. ఏదో తెలియని బాధ అవ హాస్తేకది, 


శ్రీశ్రీది ది అసాధారణ మెన లి. అది మామూలుగా, తిన్నగా సాగదు. 
కొంత హాస్యం, కొంత గాంభీర్యం. కలిసినట్లూ, మాటలతో అటలాడుతున్నట్లూ, 
మాటల అంతరార్థాల బరువుకి కనిన “లాడుతున్న టూ ఉంటుంది. 


da, అపురూప సృష్టి “కో నేట్రిరావు”. మద్యుత రగతి సగటు మనిషిని 
“స్ఫేట్రల్రు తీసిన అద్దంలో” చూపే సాడు రచయిత, ఈ అద్దంలో_కో ' నేటిరావు దిన 
చర్యలో అతని మనన స్తత్యం దోబూచులాడుతూ భూ అహ్హాదం కలిగించ 
డంతోబాటు ఆలోచనలు రకెత్తి సుంది. కోసటిరావు మరో sans 'అళ్యమధ 


యాగం”లో టం అక్క డేకాడు, దాదాపు అన్ని కథల్లోనూ అనెక 
రూపాల్లో దర్శనమిస్తూనే ఉంటాడు, 


శ్రీల్రీ కథల్లో ముఖ్యంగా చెప్పుక్‌ దగినది ఉం తువ్వాలు అందుకో”, 
కథావసువునిబల్టి సున్నిత మెన హాసా స్య బట్టి, ఇది అసలు సిసలెన తెలుగు 
కథ. శ్రీ శ్రీ రాసిన మంచి కథల్లో ఒకటి అని చెప్పవచ్చు. 

ఈ కథలో భర స్నానాల . గదిలో స్నానంచెస్తూ ఉంటాడు, భార్య 
వంటింట్లో వంటచేస్తూ ఉంటుంది. ఎవరి ఆలోచనల్లో వారుంటారు. మధ్య మధ్య 


ఇద్దరిమధ్యా సంభాషణ ముక సరిగా, వ్యంగ్యంగా సాగుతూ ఉంటుంది. మధ్యతర 


25 

శతి కుటుంబ వాతావరణాన్ని, విలువల్ని, భార్యాభర ల మధ్య లోపించిన అను 
అంధాన్నీ వెల్లడిస్తుంది ఈ కథానిక. చెతన్య ; నవంతిని చక్కగా వినియోగించిన 
కథానిక ఇది, భర ఆలోచనలూ, భార్య ఆలోచనలూ, వారి సంభాషణలూ, రచ 


యుత కథనం కలిసి ముచ్చ కొన శిల్పంగా రూపొందడం పాఠకుల్ని ము రిపిసుండి 
“కనువిపళు" కలిగిస్తుంది. 


1988లో “భారతిలో” అచ్చయిన “సీతయ్య” కథ సాంప్రదాయకంగా 
“చూస్తే కథలా కనిపించదు. అది ఒక “ఆలాపన” అని కథకి పెట్టిన ఉపుర్షిక 
అఆలియజేసుంది. సితయ్య అనే కథానాయకుడు ఎటువంటివాడో, ఎలా ఉంటాడో 
చెబుతానంటూ నె, చెప్పీ చెప్పకుండా చెబుతాడు రచయిత. కానీ, ఏ (ప్రత్యక 
._చంఘటనగానీ, కథగానీ వగీ ఉండదు అందులో. అనలు సీతయ్య లేడు. అదొక 
[(ప్రయోగం,. 


అందులో రచయిత ఉదహరించిన పాశ్చాత్య రచయితల రచనల్లోని మఖ్య 
పా|తలవల్ల కలిగిన స్ఫూర్తి తో రాసిన “కథ” ఇది కొంతవరకు. 


“సీతయ్య” లాంటిదికాదు “నేటి హిరణ్యామడు కథ. కథానాయకుడు 
నమళ్శివాయే నేటి హిరణ్యాక్షుడు. సీతయ్యలాగ కాకుండా నమశ్శివాయ స్పష్టంగా 
_దర్శనమిసాడు మనకి, నజీవ మూర్తిలా నిలుస్తాడు మన ఎదుట, అతణ్ణి మనం 
"వోల్పుకోగలం. కథ ముగింపు ఒక చమత్కారం. 


“బొమ్మ” కథ చాలా చిన్నదెనా, జీవితమంత పెద్ద సత్యాన్ని ఇముడ్చు 
కున్నది. కథానాయకుడు ఒక బొమ్మకొన్నాడు. కొన్నప్పటినుంచి దానితోనే 
లోకం, దానితోనే సంభాషణలు. దానికి బానిస అయిపోతాడు. “చేసుకున్న 
పాపం లాంటిది కొనుకు_న్న బొమ్మ " అంటాడు, 


బొమ్మ కొనాల నుకోవడం అయినా, ఏ కోరిక అయినా అంతేకదా- తన 
కోరికకి తానే దాసుడవుతాడు మనిషి. ఆ కోరిక ఎదుటివారికి సహేతుకం, సక మం 
- అనిపించకపోవచ్చు- “బొమ్మ” కథలో కథానాయకుడి “శిల్పి మి; తుడు" 
బొమ్మని విమర్శించినట్లు. కథానాయకుడు ఆ విమర్శని పట్టించుకోడు. బొమ్మకి 
' కీలుబొమ్మ అవుతాడు, అవుతున్నట్లు తెలిసికూడా | 


“శూర్ప్చణఖా మాన సంరక్షణం” అనే చిన్నకథలో రామాయణం మొదలు 


వగాధ మెనవ -_ హాన్యస్ఫోరకంగా 


ఎన్ని తిప్పలు పడాలో, రాయ 
కీ “అనామిక క్‌! ఇ ఈ 
డం, కథాకాలాన్ని నిర్ణయించు 





స వే ॥| క్‌ జ్‌ ry [ శ్‌ 
కోవడం, వ వివనువుని అస్తాపించదంం రసన ఒక ఆధునిక కథా ర 
arn 
యిత వెనుదొ న 2 నప “అనామిక” కడ 
|. ఆట 
"4 “ఆనాదికలో ఇలా చవ్వారు- “వస్తువు గుణం వాస్త వికత్వ ం. 
ఇడి అంతట ఉన్నదే... కొంతమంది ఒక చిటికెడు కథావస్తువు తీసుకుని. 


గంగాం రౌడీ కషాయాని?, కలుపతారు. మరి కొంతమంది చవగ్గా దొరికింది. 
గ్‌ా 


కదా ఆగి *;ఏగాశవంత కథావసువు్లని తిసుకుని చమ్బాలా ఇమిడిపోయేటం త 
చిన్నకథి రాసారు, తనె కలుపుకుని బి బాషధ|పా యంగా దాన్నీ దిగమింగాలి, కత 


పం నాం ౪ పోతుంది. క ఇ షు వామనసుమ్రూ మిగిలిపోతు ష్‌ 


మండ"లంపెే కథ తాలూకు కొలతలు తీసుకుమి 
దానికి సరిపోయినంత వసువు కూరడం ఒక పద్దతి. దొరికిన కథావస్తువు మిక =. 
కొప 


ద్దతి అయి తే, తయా-ున కథలో ఇంత వస్తు. 


కథానిక వదనంలో నే ఉండాలన్న పట్టింపూ, నషపదాయమూ లేకపో తే, 
మ కథానిక అని ఖమ. 1 ఆ కవితలోని ముడుళు 
శాంతం?” క్ష థలో సాఇాత్కరించి, ' మ్‌ జీవితాలను, వార్థ కా మా... 


శ జయలల 

ఎ 
లను మానె చ్భాలను, కూరా మా దార్మిద్యాన్ని సటి సంఘ పరిస్థితులమీద 
నవాల్‌ గా వ ఏలుతున్నాం” అని హెచ్చరించి అంతర్జానమవుతుంది. ఆమె గొంతు 
ఈనాటికీ హెన-రిన్లూే ఉంది... సంఘాన్ని తెలివి తెచ్చుకోమని. 


సురొక సందర్భంలో (ద్వితీయ పారంభం' అనే వ్యాసంలో) రచనా 

క లి 
నిబంధనల విషయమె క్రి శ్రీ ఇలా రాశారు : “జీవించడా నికిముందు జీవితపు నిజం. 
నలను చరుపుకుంటాడా ఎవడెనా 2... రచనకి ముందు రచనా 'నిబంరనల తో 


27 


గింజుకోవడం మంచిదికాదు ఈత నేర్చుకోవడానికి మార్గం సాహసించి సీళ్ళలోక్‌ 
దూకడ మె”” 

అయి తే, మంచి రచయితకుండవలసిన లవణాల గురించి చెప్పడానికి, 
మంచి రచయితని ఈ విధంగా వరించారు శ్రీశ్రీ- ఈ “రకం రచయిత ప్రజల. 
మధ్య (ప్రజలతో కలిసి జీవిస్తాడు. అనగా (గంథావలోకనం చెయ్యడని కారు. 
వెనుకటి రచయితలవీ, సమకాలికులవి (గంథజాలాన్ని మణ్ణంగా మథిసాడు.. 
ఇదంతా తన రచనా నె పుణ్యాన్ని, "టక్నిక్‌ ని పెంపొందించుకో వడానికి మ్మాత మొ. 
అది ఇతరులను అనుకరించడంవల్ల లభ్యమయేదికాదు. అన్ని విధాలనూ ఆక శించు 
కోవడంవల్ల తనదైన ఒకానొక పద్ధతి అలవడుతుంది. అదొక ఆయుధం. దానితో 
[వజాయత్తమెన (పయోజనాన్ని సాధిసాడు”. 

(శ [శీ తన “తొలి రచన” గురించి 1944లో ప్రస్తావిస్తూ “ ఇప్పుడిప్పుడు 
వా వ్యక్తి చెతన్యం సంఘ చెతన్యంగా మారుతోంది” అన్నారు. అంటి (శీ (శీ 
భావాల |పభావం నంఘంమీద పడటం పారంభించిందని అనుకో వాలి. “పేజా 
యత మెన (ప్రయోజనాన్ని సాధించడం అంటే ఇదె. 


(శీ (శీ కథలు ఎందుకు రాశారు, ఎలా రాశారు అనే [ప్రశ్నలకి చక్కని 
సమాధానాలు ఆయన రాసిన “లోక కథలో కథ" అనే వ్యానంలో లభిసాయి 


“కథారచనకు ఉపక మించేముందు పాఠకులకు ఏవేవో మహో జ్యలానుభ 
వాలు'' కలిగించాలనుకుంటారుట. రాసిన కథ నద్చనప్పుడు “సంకల్పాన్ని 
సంతృప్తికరంగా సాదించలేకఫోవడమే నాకథలో లోపం” అని విశ్లేషించు 
కుంటారుట,. 


నలుగురూ చదివి బాగానే ఉందని ఆనందించినా, “ఒక గొప్ప కథను 
చదివినట్లు భావించరు. ఒక నూతన సత్యాన్ని తెలుసుకున్నట్లు సంతసించరు. 
వాళ్ళని ఉలికి పడేటట్లు చెయ్యదు అన్నారు (శ శ అందరు రచయితలూ అలా 
అనుకోక పొవచ్చునని కూడా అన్నారు (నీ శీ 


“ పజాయత మెన [పపయోజనాన్ని సాధించడానికి రచించినా, “అందరి: 
కోనం వాయమని అడగడం అసందర్భం. అందరి కోనం (వాస్తున్నాననుకో వడం: 
ఆత్మవంచన” అన్నారు శ (నీ '““సద్యఃస్ఫూరి '* అనే వ్యాసంలో. 


28 


fr ఠి 


“సౌలభ్యం” అనె మరో వ్యాసంల్‌ _ “కష్టంగా రాయడమంత సులభ. 
మెన పనిలేన బై. సులభంగా రాయడమంత కష్టమెన పనికూడా లేదు. ఆడ ఈల 
శంగా జీవించడం సులభం. నిరాడంబరంగా బతకడం కష్టం. జీవితంలోనూ, 
సాహిత్యంలోనూ సౌలభ్యమె సాధించతగ ఆశయం” అన్నారు శ (నీ 


ఆవును, అందులో సందేహంలేదు. 


(స్వాతి, జూలై 91 


'కొత చూపు 


కీథలూ, వా వ్యాసాలూ సామాజిక వ్యవస్థని మారుసాయా, దుష్టసం ప, 
దాయాలను రూపుమాపుతాయా ?; ఎందుకొచ్చిన రాతలు ?1 అని నిస్హృహ “కలుగు 
తుంది అప్పుడవ్పుడు కొందరికి. కాని, పద: న కలంతో సామాజిక రూపు రఖల్ని 
సరిదిద్దవచ్చునని, కలం అనె హలంతో మనుషుల మెదళ్ళను దున్ని, కలుపు 
మొక్కల్తాంట భావాలను ఏరిపారేసిి మంచిపంటలు పండేలా సారవంతంగా చేయ 
వచ్చునని నిరూపించారు సంఘసంస్కరణాభిలాషు లెన ఎందరో రచయితలు. 
గురజాడ, కందుకూరి వంటి మహామహుల అడుగుజాడల్లో నడిచినవారే శ్రీపాద: 
సుుబహ్మణ్యశాస్త్రిగారు. 


[పాద సుబహ్మణ్యశా స్రీగారు స్నుపసిద్ద రచయిత. అనక (ప కియలలో" 
అసంఖ్యాక మెన రచనలు చేశారు. 'భారతి'వంటి పముఖ సాహితీ పత్రికల్లో వారి. 
కథలు తరచుగా (పచురింపబడుతూ ఉండేవి యాభె ఎళ్ళ [కితం. గోదావరీ తీరపు. 
వ్యావహారిక + 4లిలో మధ్యతర గతి కుటుంబాల్లో ముఖ్యంగా, వె 'వెదిక దాహ్మణ 
కుటుంబాల్లో స్రీలు పడే అవస్లల్ని చి చి. తిన్తూ, అప్పట్లో విప్లవాత్మక మెన ధి ధోరణిలో 
కథారచన eit శ్రి పాదవారు. వారి కథలన్ని వాన వికంగా, సంభాషణా 
భరితంగా ఉండేవి. రచయిత వ్యాఖ్యానాలు లేకుండా నే పాతల మనస్త త్వాలన్ని 
వారి సంభాషణల్లో నే వ్యక్రమయ్యేవి. చాలావరకు సంభాషణలతో నే కథ నడిపించే 
వారు శీపాదవారు. అదే ఆయన (ప్రత్యక శిరి. 


పాదవారి 'కొతచూపు అనే కథ రచయిత సంస్కర ణాభిలాషకూ, విప్ప. 
వాత్మ క మెన ఆలోచనా ధోరణికీ మచ్చుతునక. 


'కొతచూపు ' అనె కథలో కథానాయిక “అన్నపూర్ణ” తం|డి 'శాస్ర్రీలో 
'శీపాదవారి : మనసును చూడవచ్చు. “అ[గహారం అంతటిలోనూ ఆడపిల్లని ఇంగ్లీషు 
చధువులో _పవేశ పెట్టిన మొదటివాణ్లి నేను. రజస్వల అయితేగాని సెళ్ళిచెయ్య 
నని ఆపే ఫె'ర్పసిన మొదటి వాణ్ణి లా నెనే" అని సగర్వంగా చెబుతాడు. 
శాస్తి. అన్నపూర్ణ పెళ్ళిచూపుల్లో పెళ్ళికొడుకు కోరిన గొంతెమ్మ కోరికలని 


30 


విన్నమీదట ఒష్టమండి, పెళ్ళికొడుకును నిలదీసి “ఉతర భారత భూముల్లో భార 
తీయ స్ర్రీలెందరో మానభంగాలకు పాల్పడ్డారు, ఉత రాం భూముల్లో మనవాళ్ళ 
కెందరికో ఆలాంటిది తటస్టపడుతోంది. తెలుగు స్రీలకిది చావుబతుకుల సమస్య.. 
మీ కళ్ళయెదుట నె ఆత్మీయులకున్నూ ఆలాంటిడి తటస్థ పడి తే, తరువాత మాట 
యేమయినా, ముందు కళ్ళుమూసుకుని మీరు శ|తువులమిద పడగలరా ?" అని 
“అడుగుతుంది, పెశ్ళివారంతా నిర్దాంతపోతారు. తండి మాతం కూతురి దగ్గరికి 
వెళ్ళి నువ్వు, చదివిన చదువు సార్ధకం చేసుకున్నా వమ్మా” అంటూ (పశంసిస్తాడు. 


తరవాత అన్నపూర్ణ “సాముగారడీలు” నేర్చుకుంటానంటే తండి ప్రోత్స 
హిస్తాడు. “నన్ను పెళ్ళాడినందులకు, ఒక మొగాడికి, వరకట్నం పేరుగా నేనవ 
రాధం ఎందుకు చెల్లించుకో వాలి నాన్నారూ ?' అని అడిగిన కూతుర్నిచూసి గర 
పడుతూ, “నా దృష్టిలో దాని దృక్పథం చాలా గొప్పగా ఉంది. ఏమయినా దాని 
అభీష్టం కాదనను. అసలు, మా అమ్మాయి వెళ్ళిన ఎత్తుకి నేను వెక్ళగలనా అని 
అనుమానమే” అంటాడు శాన్రీ కొందరు యువకులతో. అంతేకాదు, “ఇంకొక 
రహస్యంకూడా ఉంది, ఇప్పుడు బాధ్యత అంతా కన్యలమిద ఉంది. మగవాళ్ళ 
మీదకాదు. (బ్రహ్మచర్యం మీద ఉంది. గృహస్థులమీదకాదు. మరేమి పనిలెనట్టు 
మన యువ, యువతుల దృష్టి మొదట్లోనే పెళ్ళిమీదికి పోతుంది. మనమది సరి 
దిద్దాలి ... మీరే కొత్తధర్మా నికి ఆవలంబం,. కొత జాతీయతకు అంకురార్పణ 
చెయ్యవలసింది మిరే” అంటాడు. 


“పృర్ర్రుషులి కాదు, ప్రైలున్నూ బలపరా[క మాలు సంపాదించుకుంకేు నే 
మనకి విజయం” అని చెబుతూ,. “త్రి ష పురుషులు కలిసి విద్యనేరిసే సవచ్చే కొత 
అపాయమెమి లేదు. పురుషులంే స్రీలకు బెరుకుభావం పోవాలంట ఈ పద్దతి 
అవలంబించక తప్పదు. త్రైలిక అన్నం వండిపెటడం వొక్క టకారు, జాతిలో 

"ఇ గ క 
కొత చితృవృతి |పవేశపెట్టాలి" అని ఉద్చోధిస్తాడు. 


ఆడపిల్లకి సాముగారడీలు నేర్పిస్తే అ [గహారీకులంతా ఏమంటారోనని నంళ 
యిసున్న భట్టాచార్యునితో “ఎక్కడో బలాత్కృతలయి పోతున్న మన ఆంధ 
స్రీలకు ఇక్కడి అన్నపూర్ణ రక్షణ అందక పోవచ్చు. కాని మన స్రీలకందరికీ ఈ 
విద్య పురుషులకంటే యెక్కువ అగత్యం, వివాహంకంటేను అగత్యం” అని 
“అన్నపూర్ణ తండి ముందుచూపుతో ధెర్యం చెబుతాడు, 


31 


'కొతచూపు' కథలోనేకాదు, శ్రీవిదవారి కొత చూపు వారి కథలన్ని టి 
లోనూ, రచనలన్నింటిలోనూ పపస్ఫుటమవుతూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య 
సమానత్వం ఉండాలని సూచిస్తూ, స్రులపట్ల సానుభూతితో, పురుషాధిక్యతపట్ల 
సిరసన భావంతో ఎన్నో కథలు రాశారు. 


“యావజ్జీవం హోష్యామి” అనే కథలో భార్యకి ఉల్లిపాయలం టె ఇష్టం, 
భర ఛాందసుడు. ఉల్లిపాయ ముట్టుకొడు. ఏకూర వండాలన్నా ఎడో వంక పెడ 
తాడు పోనీ, తనకు నచ్చిన కూరలు తెచ్చిపడేస్తాడా అ౨ట అందుకు ఒళ్ళొం 
గదు. అతనికో కూర, తనకోకూర రెండుకూరలు వండే ఓపిక లేదని భార్యగోల. 
ఇ9దికార్‌ , భర ముక్కుపొడుం పెలుసాడు. భార్య వద్దంటుంది. అతడు మానడు. 
పెగా పరమ బద్ధకస్తుడు. చదువులేదు, సంపాదన అంతంత మాతం. భార్యమిద 
పెతనం లల వే మా, తం లోటులేవు. భర కి భార్య విధేయత ఎలా 
చూపించాలో అతను ధర్మపన్నాలు చెబుతూం టె ఒళ్ళు మండి, ఆమె “మనమెమో 
తోచిన ట్లలా నః సనూ ఉండాలి. ఎదటివాన్ళ సూతం చచ్చిసట్టు సరుకుపోతూ 
Pe తీ ధర్మం. (తికాలజ్ఞాన సంపన్నులెన మహర్షులు పద్మాసనాసీనులె 
వరదహస ౦ ఎత్తి ఆడవాళ్ళ నెతి న రుద్దమని పురుషులకువదేశించిన వేదసారం 
ఇదే కదూ 2?” అంటుంది వెటకారంగా. భార్యాభర ల వాదోపవాదాలతో నిండిన 
5ఠీ పేజీల కథ ఇది! భార్యాభర్త ల సంవాదంతో కూడిన మరో తమాషా కథ 
“షట్కర్మయుకా' ఆ నేది. 


ఒక వెపు పురుషాధిక్య వ్యవస్థలో భార్యాభరలు చిన్న చిన్న విషయాల్లో 
కూడా సర్దుకుపోకుండా సతమతమవ్వతూం టే, మరోవెపు వితంతువులె పుట్టింట 
చేరిన ఆడబడుచులు కొందరు ఇంట్లో దంపతుల్ని సవ్యంగా కాపురం చేనుకోనిచ్చే 
వారు కాదు ఆ రోజుల్లో, తమకి లెని సౌఖ్యం తక్కినవారికి మాతం దేనికని 
లోలోపల ఈర్ష్యతో మండిపడుతూ, పచ్చని కాపురాలను చూసి కళ్ళలో నిప్పులు 
పోసుకునేవారు. ఇంట్లో అందరిమీదా పెత్తనం చెలాయినూ అందర్నీ రాచిరంపాన 
సె'టవారు, అయితే, పాపం వాళు పుట్టింట్లో ఉన్నా, అత్తింట్లో ఉన్నా “వంట 
లక్కు బతుకే. అటువంటి ఒక వితంకువుకథే “ఇల్లువట్టిన వెరగవాడబడుచు కధ. 


కాని, ఇలాంటి వారికన్నా నోరులేని అమాయకపు బాలవితంతువులే ఎక్కు 
వగా ఉండేవారు. ఇంటిల్లిపాదికీ రోజ తా అడ్డ మెశ చొకరీ వేస్తూ విశాంతి అనేది 
ణీ నా 


32 


లేకుండా నికృష్టంగా (బతుకుతుండేవారు. అటువంటి అమాయకపు బాలవితంతు. 
వులతో కన్నతల్లి, తోబుట్టువులూ కూడా ఎలా నిర్దాక్షిణ్యంగా పవరి,౦చేవారో' 
శ్రీపాదవారి “అరికాళ్ళకింద వంటలు” కథ చదివిత ఇలుసు౦ది. 


అల్లో 


స్వయాన : అమ్మమ్మే (ఆవిడావితంతు వ) వితంతువెన మనవరాల్ని 

సాధిస్తుంది. “దిమ్మ చెక్కలాగా అలా కూచోకపోతే కాస్త గంధం తియ్యరాదులు? 

రోజూ పురమాయించాలా?.. ఈ జన్మలో ఏ3ెలాగూ ఆ యోగం లేదు. ముందు 

జన్మలోనయినా సుఖపడాలంట ఇప్పుడిలాగ ముత యిదువులికి గంధంతిసి.: 

యివ్వడమూ, మల్లెమొగ్గలు దండలుగుచ్చి వెయ్యడమూ, అందులోనూ కన్న, 
౮ fy 

వాళ్ళకి, ఇంతక ౦ టె పుణ్యం యేమిటి? అంటూ. 


ఈ కష్టాలు భరించలేక, ఒక రాతి తెగించి ఇంట్లోంచి బయటపడుతుంది. 
కందుకూరి వీరేశలింగం గారి అండను చేరడానికి. చేతిలో చిల్లిగవ్వ లేదు - 
జట్కావాడు జాలిపడి, - “పంతులుగారి తాటి కయితే ఊరికే తీసికడతా. 
నంటాడు. ఇలా బయలుదెరిన పిలల్ని కని పెట్‌, తం|డులూ అన్నదమ్ములూ" 

CO A) 
బలవంతాన మళ్ళీ వెనక్కి ఎలా ఖీసుకుపోతుంటారో చెబుతాడు జట్కావాడు- 


ఇటువంటి సంఘటనలను కథల రూపంలోనూ, వ్యాసాలూ, నాటకాల 
ద్వారానూ నలుగురికీ తెలియజేయకుండా ఉంటె సంఘంలో ఏనాటి కె నొ 
మార్పులొ సాయా * ఈనాడు స్త్రీల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందంట, సంఘ 
సంస్కరణ దృష్టితో చేసిన రచనలు మార్గదర్శక మయివుంటాయని విశ్వసించ 
వచ్చు. 

సామాజిక వ్యవస్థలో సవ్యమైన మార్పులు తేవడంలో, స్రీపురుషుల్లో 
చెతన్యం కలిగించడంలో రచయితల క్ఫషికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో శీపాద 
వారి రచనలు చదివితే తెలుసుంది. 


(ఉదయం నవతరం వారప|తిక 6-7-90) 


విశ్వనాథ చెప్పిన విలక్షణ కథ... 


ముగ్గురు బిచ్చగాళ్ళు" 


“విశ్వనాథ సత్యనారాయణ" ఆనగానే ఛాందన సంస్కారం, అపార 
పాండిత్యం” అసమాన కావ్యర చనా [పతిభా, విలక్షణ వచనతశై లీ సమ్మిళిత మెన 
“మూ రి” మన దృక్పథంలో సాఇుత్క_రిస్తుంది. కానీ, ఆ ఛాందసం, పాండిత్యం, 
(వతిభా వెనుక ఎంతటి నిరాడంబరతా, వివేకం, లోకజ్ఞతా ఇమిడి ఉన్నాయో 
తెలుసుకోవాలంటే సత్యనారాయణగారు రాసిన “ముగ్గురు బిచ్చగాళ్ళు" అనే కథ 
ఒక్కటీ చదివితే చాలని పిస్తుంది. | 


ఈ కథ జనవరి 1951లో [పచురింప బడినవ్పటికీ, దీని కథాకాలం అపు 
టికి ఇరవై ఏళ్ల |కిందటిది. ఈ కథ ఆంధ(పదేశ్‌ సాహిత్య అకాడమి పచురిం 
చిన “ఒక దశాబ్రి తెలుగు కథలు, 1946. 1955* సంకలనంలో చేర్చబడింది. 
విశ్వనాథ ఈ కథని చక్కని వ్యావహారిక శైలిలో రాశారు. చిన్న చిన్న వాకా 
లతో రాసే తమ సహజపద్ద తిలోనే. కథని “నేను” ఆంటూ ఉత్తమ పురుషలో 
రాశారు. ఆ “నేను” ఎవరో కాదు. విశ నాథ వారేనని కథలో చెప్పిన విశేషాల్ని 
బట్టి ((హించ వచ్చు. ఆందువల్లనే ఆయన వ్య కిత్వాన్ని అవగాహన చేసుకునే 
ఆవకాశం కలుగుతుంది ఈ కథ చదివినప్పుడు. 


“ఇరవైయేళ్ళ [కితం ఏదో ఊరు వెళుతూ రైల్లో కూర్చున్నాను” అంటూ 
మొదలవుతుంది కథ. పాట్‌ ఫామ్‌ మీద తిరుగుతూ ప్రయాణికుల్ని 'ధర్మం' 
చెయ్యమని ఆడిగే ముగ్గరు బిచ్చగాశ్లని చూస్తాడు కథకుడు. ముగ్గరూ కలిసి 
కట్టుగా తిరుగుతూ అడుక్కు.౦0టూ ఉంటారు. ముగ్గురూ ఆజానుబాహులు. కానీ, 
ఒక చెయ్యిలేని “కుంటివా ళ్ళి. ఇద్దరికి కుడిచేయి లేదు, ఒకడికి "'ఎడ మచేయిలేదు. 
కుడిచేయి లేనివాశ్ళే ఎప్పుడూ యాచిసూ ఉంటారు. ఎడమచేయి లేనివాడు 
మాట్లాడకుండా వెంట ఉంటాడు. ఒకచోట నిలబడి ఓ కేసారి అడుగుతారు ధర్మం 


చేయ్యమని. పెటైలో _పయాణీకుల్లో ఎవరూ మాట్లాడకపోతే ముందుకి వెళ్ళిపోతారు 
మళ్ళీ ఆడక్కు౦ండా 


ల 


34 


బిచ్చగాళ్లందరూ దొంగలన్న అభిిపాయంతో ఉంటాడు ఇంగ్లీషు చదువు 
కున్న కథకుడు, దానికితోడు వయసులో ఉన్నవాడు. “పిడి రాళ్లల్లే ఉన్నారు. 
రోగమా, పని చేసుకోలేరా?” ఆంటాడు వాళ్ళతో, వాళ్లలో ఎడమచేయి లేనివాడు 
కోధంగా చూసి, “పని చూపించు చెసాను. దొరవు, వచ్చావు” అంటాడు. 


దాంతో కథకుడు తగ్గిపోయి మారు మాట్లాడకుండా ఊరుకుంటాడు. వాళ్లు 
ముగ్గురూ మహారాజుల్హా ముందుకి నడుస్తారు. కుడిచేతి కుంటి వాళ్ళిద్రరూ మంద 
హాసం చేయగా, ఎడమచేతి కుంటివాడు “ధీరోదాత్తుడైన నాయకుడి"లా, “శతు 
నెన్మాన్ని విదశించి సర్వనాశనం చేసిన మహా'సే సేనాని"లా ముందుకు నడుసాడు. 


అసలే ఆ ఊరు రౌడీ ఊరని _పశసి, స్టేషనులో 'ఛాలాచోట్ట “దొంగలు 
న్నారు జాగత” అని |పకటనలుంటాయి. కథకుడికి అనుమాన ౦ వస్తుందె 
ఎప్పుడూ ఇంతమంది పోలీసులుండగా ఇంతమంది దొంగలెలా ఉన్నారని! 


తరవాత చాలాసార్లు చూశాడు కథకుడు ఆ ముగ్గుర్నీ. మళ్ళీ ఎప్పు డెనా 
బిచ్చం అడిగితే ఇవ్వాలనుకున్నాడు. కానీ వాళ్లడగ లెదు ఇతణి. 


పదేళ్ళు గడిచాయి. కథకుడు మారినా వాళ్ళు మారలేదు. వాళ్ళు అతని 
వంక కూడా చూ సేవారుకాదు. “వాళ్ల [పభుత్వం మాతం అవ్యవహితంగా సాగు 
తూనే ఉన్నది. దూరాన్నుంచి చాలాసార్లు వాళ్ళ రాచరికం చూచాను. వాళ్ళు 
ఓడిపోవడం నేను చూడలేదు. భగవంతుడు వాళశ్ళయందున్నాడనిపంచింది” ఆను 
కుంటాడు. 


ఏవరు? ఏళ్ల చరితయేమిటి? కనుక్కుందామని బుద్ధిపుడుతుంది కథ 
కుడికి. ఒకరోజున తనంతట తను వెళ్ళి వాళ్ళకి ఒక అణా ఇస్తాడు. “ఇచ్చాడన్న 
కృతజ్ఞత కనపరచలేదు వాళ్ళు. ఇవ్వకేం చేసాడన్నట్టుగా ఊరుకున్నారు.” 
జో అట్‌ ట 


ఆ ఊరికి తరుచు వెళూఉంటాడు కథకుడు ఎదో పనిమీద. ఒకటి రెండు 
పూటలకు మించి ఉండడు సాధారణంగా, ఓ సాయంత్రం మరే పనిలేక, వాళ్ల ని 
గురించి వాకబు చేద్దామని పీంచి “అబ్బాయి మీరెక్కడ ఉంటారు?” అని అడుగు 
తాడు. అతనివై పు విచితంగా చూసీ, వాళ్లదారిని వాళ్ళు వెళ్ళిపోతారు. 


రాతి సినిమాకి వెళ్ళి తిరిగి వస్తూంటి రోడ్డు జాగు చెస్తూండటం వల్ల పక్క 
సందులోనుంచి రావలసివస్తుంది కథకుడికి, సందు నిర్దనంగా ఉంది. సందు 


35 


మొదట్లో ఒక పోలీసతను ఉన్నాడు. కొంతదూరంలో నలుగురైదుగురు దెబ్బ 
అలాడుకుంటున్నారు. ధైర్యం తెచ్చుకుని ముందుకుసాగి, వాళ్ళున్న చోటికి చేరుకునే 
సరికి ఇద్దరు ముగురు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఒకడు వాకిట్లో నిలబడి ఉంటాడు. 
దగ్గరనుంచి చూసే ఆ మనిషి కుడిచేయి లేని వాళ్లలో ఒకడని తెలుసుంది. 


“నీ విక్కడుంటావా?” అని అడగితే, ము కసరిగా “ఊం అంటాడు బిచ్చ 
శాడు, 


మర్నాడు రాతి ఆతన్ని (వత్యేకంగా కలుసుకోవడానికి వెళతాడు కథ 
కుడు, తనతో పనేమిటంటాడు బిచ్చగాడు. 


“అబ్బాయీ! నేను కవిని, నాటకాలు, నవలలు, కథలు |వాస్తూ ఉంటాను. 
మీ వంటివాళ్ళ కథలు మేము వాసే మెము చాలా గొప్పవాళశ్ళమని దేశం ఆను 
కొంటారు. నీ సంగతి కనుక్కుందామని వచ్చాను" అంటాడు. బిచ్చగాడు రీక్ష 
కంగా చూసి, ఒక నిముషం ఆగి, “రేపు రాతికి రా అంటాడు. 


బిచ్చగాడు ఏకవచన |పయోగం చేసినందుకు కథకుడు ముందు బాధ 
పడతాడు. కాని తక్షణం అర్ధం చేసుకొని *నేను అతణ్ణి “నువ్వు” అంటే అతడు 
నన్ను “ఏమండీ అని ఎందుకనాలి? మనుష్యులలో ఎక్కు_వ తక్కువ లేమున్న వి” 
అని తనను తాను సమాధాన పరచుకుంటాడు. 


తరవాత తన ఆచూకీ తెలుసుకోవడానికి ఒక బిచ్చగాడు వెంటాడినట్టు 
అనుమానిసాడు. కొంచెం భయం వేసినా, ఎలాగో ధైర్యం తెచ్చుకుని వెళతాడు 
బిచ్చగాడి ఇంటికి. ఈసారి “రండి” అంటాడు బిచ్చగాడు. కూర్చున్నాక, బిచ్చ 
గాడి పేరడిగి తెలుసుకుంటాడు. రోజూ సంపాదన ఏమాతం ఉంటుందని 
అడుగుతాడు. 


“మీవంటి దొరలు పని చేసుకోరాదా ఆంటారు. కాని తోచినప్పుడణా 
లిసారు గదా?" అంటాడు బిచ్చగాడు. ఆతని చమత్కారానికి కథకుడు సంతో 
కషించి, నిజం చెబుతాడు తన గురించి. 


“పూర్ణం నాకు బిచ్చగాళ్ళం టే చాలా అసహ్యంగా ఉండేది. ఏ కలెక్టరో 
అవుతానని ఆనుకునే వాణ్ణి ఇప్పుడదేమీ కానని తెలిసింది. బిచ్చగాళ్శ్ళంటే 


36 


నాకేమీ ద్వేషం లేదు, వగా మిమ్మల్ని గురించి కథలు అప రాసీ తృణమో 
పణమో సంపాదించుకుంటూ ఉన్నాను” అంటాడు. 


బిచ్చగాడు నవ్వి “మా పేరు చెప్పి సంపాదించుకుంటారు గాని మాకేమి 
ఇవ్వ” ర౭టాడు. “ఈసారి వచ్చె డబ్బులో కొంత నీ కిసాను” అని కథకుడు. 
అనగానే అతడు ఉదారంగా “అక్కర లేదు లెండి. మీరు "పేదవాళ్ళ అయో 


ఉంటారు నాది ఒక పొట్ల. తేలిగ్గా నాలు గదు రూపాయలు, ఆన్ని మినహాయి ౮ 
పులూ పోనూ నా వాటా వస్తుంది" తతటాడు. 


శ 


Te Tg లేమిట"ని అడుగుతాడు కథకుడు. చెప్పాలంటే చాలా 
ఉంది. తమ నాయకుణ్ణి ఆడిగితే గాని చెప్పడానికి పీల్రేదంటాడు బిచ్చగాడు. పదొ. 
రోజులు పోయాక రమ్మంటాడు. ఎడమచేయి లేనివాడే. తమ: నాయకుడని చెబు 
తాడు. మళ్ళీ అనుమానం వచ్చి ' 'మీరు నిజంగా వట్టి: కవేనా?” అంటాడు. “ఒట్టు 
కావలిస్తే చేతిలో చేయివేసాను” అని కథకుడంటి, “ఎడమ చేయి పని కివసుందా” 


అని నవ్వుతాడు. “ఆతని చమత్కారం, అతని హాస్యం, అతని నాగరికత, 
అతడు బిచ్చగా డేమిటి?” అని సం్యభమం కలుగుతుంది కథకుడికి. 


మొత్తంమీద. మళ్ళీ రెండుసార్లు వెళ్ళగా ఆ బిచ్చగాడు తన కథ కాకుండా 


రాజ్యం కథంతా చెబుతాడు. 


చివరికి “ఆసలు రహస్యం చెబుతాను. మీ మంతులు, రక్షక భటులు,. 
ఉద్యోగస్తులు రాజ్యం చెసున్నారని మీరనుకుంటారు. నిజంగా రాజ్యంచేసెది 
మేము. పెద్ద ఉద్యమాలు లేవదీసేది మేము. దొంగతనాలు, శిక్షలూ అన్నీ 
చేయునదిమేము. మీ రక్షక భటులందరూ మాచేతుల్లో ఉన్నారు. మీ ఉద్యోగస్తు. 
లందరూ మాచేతుల్లో ఉన్నారు. మెము వాళ్లకు మామూళ్ళు ఇసాము. మే మెట్లా. 
చెబుతే వాళ్లట్లా నడవాల్సిందే. మాకు సంబంధం లేని దొంగతనాలె తే మీ న్యాయ 
సానంలో విచారణలూ, శిక్షలూ జరుగుతవి. మా సంబంధం ఉంటే జరుగవు. ఆ- 
మమ్మల్నిమించిన అధికారం లేదు” అంటాడు. శిక్షలు మేమే వెయ్యాలి, 


ఆదంతా వింటూంటే కథకుడికి తల తిరిగిపోతున్నట్టని పిస్తుంది. 


అంతేకాదు. కొన్ని ఉద్యమాలు వాశ్తే ఎలా లేవదిసారో చెబుతాడు బిచ్చు, 
గాడు. వతాగ తల; 


చే/ 


“....ఒక సభ జరుగుతూ ఉన్న సమయంలో రక్షకభటులు పోయి సభను 
చెల్లాచెదరు చేయాలి. ఆక్కడ నుంచి ఆ ఉద్యమం పెరుగుతుంది. బాగా పెరిగిన 
తర్వాత ఆ ఉద్యమానికి మా సంఘం దోహదం ఇస్తుంది. డబ్బు మేమిస్తాం. 
చానితో ఆటు రాచరికం ఆనుకునే వాళ్ళకి, ఇటు _పజల్లో ఒక భాగానికి తగాదా 
పెరుగుతుంది... అధికారులు మా చెప్పుచేతల్లో ఊంటారు. లేకపోతే రాజ్యం మీద 
మా అధికారం పోతుంది” అని చెప్పి ఆసలు మర్మం ఇంకా ఇలా తెలియ 
బరుసాడు. 


“.... ఈ ప్రపంచంలో ఇన్ని మతాలున్నవి. ఈ మతాలను గురించి 
పోట్లాటలున్నవి. ఈ మతాలు నిర్మించింది ఎవరు? సన్యాసులు. సన్యాసులంచే 
టిచ్చగాళ్ళు.... ఏసు[కీసు, మహమ్మదు, శంకరులు ....బుద్దుడు-మత విష యికంగా 
ఈ లోకాన్ని పాలించేది సన్యాసులు.-ఈ సన్యాసులు ఎట్లా చెప్పితే అట్లా సాగి 
నవి పూర్వపు రాజ్యాలు. ఒక్క మత విషయికంగానే కాదు. ఏ విధంగా చూచినా 
దేశాలను పాలించే వాళ్ళు బిచ్చగాళ్ళు. బిచ్చగాళ్ళలో భేదాలుంటవి. పొరపాటు 
పడవద్దు. బిచ్చగాష్ట మీలోనూ ఉంటారు. వాళ్ళు మా వాళ్ళే, మీకు తెలియక అధి 
కార్లను కొంటారు. వాళ్ళందరూ మామూళ్లు తినేవాశ్ళే. ఒకడు ప్రత్యక్షంగా 
తింటాడు. ఒకడు పరోక్షంగా తింటాడు. ఒకడు చేయి చాపుతాడు. ఒకడు 
దూరంగా నిలుచుండి భాగం తీసికాంటాడు. ఆసలు రహస్యం చెబుతా వినండి, 
లోకంలో మానవజాతి రెండే రకాలు,,,సంసారులు బిచ్చగాళ్లు,, _సంసారికి 
ఎవడి జోలి ఆక్క_ర లేదు. తానేదో న్యాయంగా సంపాదించుకొంటాడు, తింటాడు 
సంసారి కావటానికి చాలామంది పనికి రాకపోతారు. వాళ్ళని బిచ్చగాళ్ళని 
మేము చేసాము. వాళ్ళచేత ఉద్యమాలు లేవదీయి సాము. 'నీవు బిచ్చగాడివి కారా' 
అంటే కాడు. వాడికి ఆధికారము, లోకోద్దరణము ఆనే ఆశలు చూపిసాం. గతి 
లేనివాడు లోకోద్దరణ చేయక యేం చేసాడు? మా బిచ్చగా శృల్లో చేరుతారు. ఈ 
లోక మంతా బిచ్చగాశ్ళ ఏలుతున్నారు. మాది గొప్పసంస్థ. మాది గొప్పు సంఘం” 
అని విశదీకరించి, చివరి కిలా సిద్ధాంతీకరిస్తాడు.. 


సంసారులు, బిచ్చగాళ్ళు. రెండే రకాల మానవులు. మతాలు, అధికారాలు, 
రాజ్యాలు సంసారులకు పట్టవు. వాప్ల మేకలవంటివాళ్ళు. అవన్ని బిచ్చగాళ్ళకి, 
మాకుపట్టుతవి, మేము తోడేళ్ళ వంటి వాళ్ళం. ఈ రెండు రకాల మనుష్యులు 
పుట్టడం తోటే అట్లా పుట్టుతారు”. 


తెరి 


(క 


... ఆతను చెప్పిన మాటలు నమ్మలేదనటానికి ఏ లేదు” అంటూ ముగి 
సాడు కథకుడు. 


బిచ్చగాళ్ళకి కూడా ఆత్మాభిమానం ఉంటుందనీ, వాళ్లు తమ బీవన విధా 
నంతో ఆనందంగా, తృపిగా ఉంటారనీ చెప్పడం కాదు. ఈ కఠ ఉద్దేశం దిచ్చ 
గాళ్ళ నికృష్ట జీవితాన్ని ' చితించి వారి పె కనికరం కలిగేటట్లు వేయడమూ కాదు. 
వారి నికృష్ట జీవితానికి కారకులైన వారిని ఎత్తి చూపించడమూ కాదు. 


మన సమాజము ఎటువంటి హీన స్థితికి దిగజారిపోతున్నదో సూచించి, 
దానిలో భాగస్పులైన మేకలూ, తోడేళ్ళ వంటి వారందరికీ కనువిప్పు కలుగ చయ 
డమే ఈకథ లక్ష్యం అని _గహించవచ్చు. కనువిప్పు కలిగినప్పుడే మార్పు కూడా 


సంభవమవుతుందని కథకుడు [ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే కథలో 
అటువంటి (పసావన లేదు. 


బిచ్చగాని పాత ద్వారా విశ్వనాథ సత్యనారాయణగారు | పతిపాదించిన 
'సీద్దాంతం' యాబై ఎళ్ళ [కిందటి లోకవృతాన్ని చాటేదై నప్పటికీ, అంధులో 
ఈనాటి మన అవిసితికర సమాజం, గూండారాజ్యం, సామాన్య [పజల అసహాయతా 
పతివింబించడం చూడ వచ్చు, మానవమనస్త త్వాల్ల్‌'నూ (పవర్శనల్లోనూ (పదర్శిత 
మయ్యే మంచి చెడులకు దర్పణం పక్షే కథ ఇది_మన సమాజం కథ ఇది. 


విశ్వనాథ విశిష్ట మేధస్సుకీ, వివేకవంత మైన విశేషణ శ కికీ, వ్యంగ కా 
చితణ పతిభకీ, ఆద్భుత మైన కథన కౌశలానికీ పతీక ఈ కథ. 


(ఆం|ధ పభ, సోమవారం 15, జూన్‌ 92. y 


కథలు ఎలా రాయాలి ? 


ఎలా రాయాలో ఆలోచించెందుకు ముందు ఏం రాయాలన్నది, ఎందుకు 
రాయాలన్న ది నిర్ణయించుకోవడం ముఖ్యం. కాని, కథావస్తువు ఎటువంటిదైనా 


కథనం ఆస కికరంగా ఉండాలి. ఆలా ఉన్నప్పుడే కథ పాఠకుల్ని ఆకటు 
క్‌ ర్తి 
కుంటుంది. 


ఒక సంఘటన గాని, ఒక వ్యక్తి |పవరన గాని, ఏదైనా మనస్సు 
లోలోతుల్ని స్పృశి ంచినప్పుడు దాని [పభావం కొందరిలో సృజనోత్సాహాన్ని 
కలిగించి కథారచనకు | పేరెపిసుంది. హృదయం స్పందించే ఆనుభవం కలిగి 
నప్పుడు ఆ స్పందనని కథగా మలిచి రాయాలనిపిస్తుంది. తనలో కలిగిన 
అనుభూతిని నలుగురితో పంచుకోవాలనే కాంక్ష, తపన కలిగినప్పుడు కథ 
రాయాలనిపిస్తుంది. తన సుఖ దుఃఖాల్ని ఇతరులతో పంచుకోవాలన్న ఆరాటం, 
ఎవరి లోపాన్నో బయట పెట్లాలన్న ఆవేశం, సమాజంలో మార్పుతేవాలన్న 
ఆదర్శం-ఇలా ఎన్నో కారణాలు పైకి కనిపించో, కనిపించకుండానో రచయి 
తని _పేరేపిసాయి 


(పతి కథలోనూ కథావసువు సరికొతగా ఉండాలంటే సాధ్యం కాదు. 
తల్లి పేమ, _పేమవివాహం, | పేమ వెఫల్యం, అన్నదమ్ముల అనుబంధం, ఆస్తీ 
కోసం తగువులూ, రాజకీయాలూ, సంఘంలో అవినీతి, హింస_ఇలా ఏ విష 
యాన్ని కథావసువుగా తీసుకున్నా అందులో నూతనత్వం లేకపోవచ్చు. | పేమ, 
ద్వేషం, దుఃఖం, సుఖం, పగ, విరకి.మొదలెన భావాలుకూడా పాఠకులకి 
కొతకాదు. అయినా రసానుభూతిలో, దాన్ని వ్యక్తం చేసే తీరులో భేదం 
ఉంటుంది రచయితకీ రచయితకీ మధ్య, 


అందుకే, “కవి పతిభలోన నుండును గావ్యగత శతాంశముల యందు 
తొంబదియెన పాళ్ళు. . . రసము వేయిరెట్టు గొప్పది నేవకథా ధృతిని మించి” 


40 


అన్నారు విశ్వనాథ సత్యనారాయణగారు. ఏరి ఆభధిపాయం కథకులకు కూడా 
వ రిస్తుంది. అయితే, “తొంభెశాతం” కచ్చితంగా ఉంటుందో లేదో చెప్ప లేము 
గాని, [పధానంగా ఉంటుందని అంగీకరించాలి. 


కథకుని పేరు చెప్పకపోయినా కథనాన్ని బట్టి కథకుసి గుర్తుపట్టగ లం 
కొందరు | పముఖ రచయితల విషయంలో. కథా వస్తువుని ఎంచుకోవడంలో , 
కథని చెప్పే (రాసే పద్ధతిలో ఎందరో రచయితలు ఆ |వత్యేకతని 
సాధించారు. వారే కథకులో అగగణ్బ్యులయారు. 


(వతి రచయితా ఆ (పత్యేకతనీ, ఉన్నత స్థానాన్నీ సాధించలేకపోవచ్చు - 
కాసీ, [పతి రచయితా కథా రచనలో తన వ్య కత్వాన్ని నిలబెట్టుకోవాలి = 
[ప్రముఖ రచయితల పట్ర ఆరాధన ఉన్నప్పటికీ తనదంటూ ఒక [(వత్యేక 
ఇలిని అనుసరించాలి. 


ఇక్కడ, కథనంతో బాటు కథావస్తువు గురించి మళ్ళీ (పసావించవలసి 
ఉంది. “కథ” కల్పిత మైనదేగాని, కథావసువు వా సవికంగా ఉండాలి. వాస్తవ 
జీవితానికి మరీ అద్దం పట్టక పోయినా, దగరగా ఉండాలి. 


వైజ్ఞానిక కథలూ, అపరాధ పరిశోధక కథలూ చాలావరకు కల్పిత 
వాతావరణంతో కూడుకుని ఉంటాయి. వ్యంగ్య కథలూ, వోస్యకథలూ ఆతి 
శయో క్రితో కూడుకుని ఉంటాయి. కానీ, సామాన్యంగా సాంఘిక కథలు కాలాను 
గుణంగా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి కథలు వాస్తవికం అనిపించాలి. 
అప్పుడే ఆ కథలు పాఠకులలో అస శక్రిన్కి తాదాత్మ్యతని కలిగించడంతో బాటు, 
వ్య కిగత చైతన్యానికి దోహదం చేస్తాయి. ఆప్పుడు సాంఘిక [ప్రయోజనాన్ని 
కూడా కొంతవరకు సాధించినట్రై, 


సాంఘిక కథలు వాస్తవికంగా ఉండాలంటే, రచయితవాడే భాష కూడా 
కథావస్తువుకీ, కథలోని వాతావరణానికీ అనుగుణంగా ఉండాలి. సంభాషణలు 
సహజంగా ఉండాలి_మాద్దాడే వ్యక్తులకు తగినట్టు_నిత్యజీవితంలో మాట్లాడు 
కున్న బ్లు. అందుకే కథాధఛయితకి విశేషానుభవం, [పగాఢంగా ఆలోచించి విక్ర 
షించగల ప్రతిభా ఉండాలి. అల్లా ఉన్నప్పుడే కథ ఆసకి'కరంగా ఉంటుంది. 





41 


కథ “చెప్పడమే” మన తొలి సంపదాయం. కథారచన ఆరంభమయాక 
“రచించే శైలి” రూపుదిద్దుకుంది. రచించే శైలిలో రాసినా, |పాథ మికంగా ఎవరో 
కనిపించని [శోతకి చెబుతున్నట్లుగానే ఉంటుంది కథాకథనం. కథ “చెప్పే” 
పద్దతిలో కన్న కథ “రాసే! పద్దతిలో విలక్షణతకీ, |పయోగాలకీ ఎక్కువ 
“అవకాశం ఉంటుంది. అందులోనే రచయిత విశిష (_పతిభ వ్యక్తమవుతుంది. 
కానీ కోతలకి చెబుతున్నట్లు రాసే కథాగమనం సరళంగా, సూటిగా సాగు 
తుంది. 


కథకులు చాలావరకు పథమ పురుషలో రాస్తారు. కొంతమంది ఉత్తమ 
పురుషలో రాస్తారు ఎక్కువగా. ఉత్తమ పురుషలో చెప్పినవన్నీ రచయిత 
స్యానుభవాలనీ, [పథమ పురుషలోవి ఇతరుల అఆనుభవాలనీ అనుకోవడానికి 
"ఆస్కారం లేదు. నా మట్టుకు నేను ఉత్తమ పురుషతో రాయడానికే ఇష్ట 
పడతాను. 


(పతి మనిషికీ ఎదుటివారి అనుభవాలగురించీ, ఆలోచనల గురించి 
తెలుసుకోవాలని ఉంటుంది. ఆది సహజమైన కుతూహలం (అది బయట 
పడినా పడక పోయినా). ఆందువల్ల రచయిత ఒక కథని ఉతమ పురుషలో 
“రాసినప్పుడు పాఠకుడు సులభంగా [పతిస్పందించడానికి ఆవకాశం ఉంటుంది. 
కథ వాసవికంగా, ఆస క్రికరంగా ఉంచే పాఠకుల హృదయాలకు సూటిగా 
హత్తుకుంటుంది 


పథమ పురుషలో రాయడంలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది సామాన్య 
రచనల్లో, కథలోని ఒక పాత మనోగతిని చితిసున్నప్పుడు, ఆంటే, మనస్సు 
లోని ఆలోచనల్ని వ్య కీశరిస్తున్నప్పుడు “నేను, “తను” అనే పదాల్ని 
పర్యాయ పదాలుగా వాడుతూ శైలిలో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటారు, 
[పథమ పురుషలో రాస్తున్న కథలో ఒక పాత “నేను” అని ఆలో చిస్తున్న ప్పుడు 
“నా కిషంి, నాది” అనుకోవడం సహజం. 'తనకిష్షం', “తనది ఆనుకోవడంలో 
సందర్భజద్ది వుండదు. ఒక ప్యాతని చితిసున్నప్పుడు అనాలోచితంగా 
ఆ ప్మాతతో రచయిత తాదాత్మ్యం పొందడం వల్ల ఈ గందరగోళం ఏర్పడు 
తుందనుకుంటాను. కాని, | పథమ పురుషలో చెబుతూ హఠాతుగా కథని ఉత్తమ 


42 


పురుషలోకి మార్చడం విలియమ్‌ సారోయాన్‌ “రచనా వైదగ్గ్యం" ఆని శ్రీశ్రీ. 
అభ్మిపాయపడ్డారు! అందరు చి తకారులూ “పిక్రాషో*ోలు కాలేరుకదా. 


కాలానుగుణంగా కథచెప్పడంలో కూడా గతం, వర్తమానం కలగలపు 


చేస్తె, చేయి తిరిగిన రచయిత ఆయితే విశిష్ట శిల్పంగానూ, చాతకాని రచయిత 
అయితే గందరగోళంగానూ అనిపిసుంది. 


వాడుక భాషలో ఎటువంటి వెరుధ్యాలూ లేకుండా రాయగలిగినపుడే. 
కథనం పదునుగానూ, సూటిగానూ, సరశంగానూ ఉంటుంది. 


కథకి 'మూలంి కథావస్తువూ, “జీవంి'” కథనమూ అనుకుంట, ముగింపు 
కథకి 'కొసమెరుపు'. కథకి ఆద్యంతాలు రచయిత తీసుకున్న కథావస్తువునిబ శై. 


కాకుండా, రచయిత అఆవలంబించే రచనా విధానాన్ని బటి కూడా నిద్దిత 
ల 
మవుతాయి. 


ఆధునిక కథ ఏదో ఒక సంఘటనతోనో, పరిస్థితిత నో పారంభమయి _. 
అక్కడి నుంచి చకచకా ముందుకు సాగుతుంది. మధ్యమధ్య ఆవసర మెనప్పుడూ 
ఆ సంఘటనకో పరిస్థితికొ సంబంధించిన పూర్వవిశేషాల్ని చెప్పవలసి ఉంటుంది. 
రచయిత చెప్పదలచుకున్న అంశం ఆవిష్కారమవుతూ ఉంటుంది. 


కథ ఎతుగడ పాఠకులలో ఆస కిని రగిలించి, కథనం ఆకట్టుకున్న 
టయితే, కథ చదువుతున్నంతసేపూ పాఠకులు ముగింపుని రకరకాలుగా 
దహించుకుంటారు_వారి వారి అభిరుచినీ, మన సత్వాన్నీ బట్టి. రచయిత ఇచిన 
ముగింపు అందుకు భిన్నంగా ఉంటి, కొందరికి ఆసంతృప్తి, కొందరికి. 
ఆశ్చర్యంతో బాటు సం[భమమూ కలుగుతుంది. 


కథకి ముగింపు ఒక సంక్షిప్త వ్యాఖ్యానం కావచ్చు, ఒక సందిగ్గస్థితి. 
కావచ్చు. కథలో వివరించిన సమస్యకి ముగింపులో ఒక పరిష్కారాన్ని సూచించ 
నవసరం లేదు. రచయిత సూచించిన పరిష్కారం పాఠకులకు ఆమోదయోగ్యం. 
కాక పోవచ్చు. ఆ సమస్యకి తక్షణ పరిష్కారం లేకనూపోవచ్చు. 


ఏ సమస్యనైనా సరిగ్గా అవగాహన చేసుకునేలా రచయిత తన కథా 
వస్తువుని [పదర్శించడ౦ ముఖ్యం. ముగింపులో ఒక నిర్దిష్టమైన పర్యవసానాన్ని 


43 


గాని, ఆభి పాయాన్ని గాని సూచించకపోవడం ఒక లోపం కానక) ర్లేదు. 

రణ 
ఒక్కాక్క- కథలో ఆ సందిగ్గతే పాఠకుల్ని ఆలోచింపచేస్తుంది.కథలోని 
సమస్యని పునరావళోకనం చేసేలా పురికొల్పుతుంది. 


కథలు పాఠకుల్ని రంజింపచేయడమే కాకుండా, వ్య కిగత, సామాజిక 
సమస్యల గురించి ఆలోచింపచేసే, అవి తమ ముఖ్య పయోజనాల్ని సాధించిన టే. 
పీ ఛా 


('కథలెలా రాసారు 1) సం: శార్వరి. 1992.) 





నవల-సామాజిక నంస్కరణ 


సామాజిక జీవితం జల్యపవాహంవంటిది. (వవాహంలో అనేకం కొట్టు 
కొస్తూ వుంటాయి, చెతా చెదారం జలాన్ని కలుషితంచేయకుండా నివారించ 
వలసిన బాధ్యత కొందరైనా. తీసుకోనట్టయితే, ఆ కలుషిత జలంవల్ల జనా నికి 
ఆనేక నష్టాలు సంభవిస్తాయి. 


సమాజంలో మూఢాచారాల్నీ, దుర్మార్గాల్నీ నిర్మూలించ వలసిన అవసరం 
ఒక్కతరంతోనో, ఒక్కసారితోనో అంతమైపోదు. ఎప్పటికప్పుడు సమకా ళన 
పరిస్థితులను సమీక్షించి, తోటి | పజలను హెచ్చరించ వలసిన అఆగత్వంవు ఇచి. 
సాహిత్యానికి వుండవలసిన సామాజిక |పయోజనం అదే. పాఠకులకు మనోరం౭౩నం 
కలిగించడంతోబాటు సమకాలీన సామాజిక పరిస్టితులగురించి సంస్క_ర అకాభి 
ముఖంగా ఆలోచింపజేయవలసిన బాధ్యతవుండాలి రచయితలకు_ముఖకాంగా 
సామాజిక జీవితాన్నీ, సమాజంతో వ్యక్తులకున్న సంబంధాల్నీ చ్నితించె నవలా 
రచయితలకు ఈ బాధ్యతవుండా లి. 


కాస, మంతాలకు చింతకాయలురాలాయా అన్నట్లు, సాహిత్య (పక్రియలు 
సమాజంలో మార్పులుతెసాయా_అని నిరుత్సాహం కలుగుతుంది అప్పుడప్పుడు, 
నిజమె కొంతవరకు. ఫలానా నవలవల్లనో, నాటకంవల్లనో, కథవల్లనో ఫలానా 
సామాజిక సమస్య తీరిందనిగానీ ఫలానా సంస్కరణకి దారితీసిందని గానీ 
నిదర్శునపూర్యకంగా చూపించ లేము. 


వీ రేశలింగంగారి “రాజశేఖర చరితము” మొట్ట మొదటి సంస్కరణ వాద 
నవల అనీ చెప్పుకోవచ్చును. కానీ, ఇప్పటికీ మధ్యతర గతి కుటుంబీకుల్లో ఆ ఇేష 
జాలూ, ఆనవసరపుఖర్చులూ పోయాయా? అప్పుచెసి అయినా నగలు అమ్ము 
అయినా, ఇల్లూ పొలమూ తాకట్టు పెట్టి అయినాసరే, వియ్యాలవారికి మర్యాదలు 
చెయ్యడం, సంపదాయాలూ ఆచారాల పేరున బంధుమితులకి మర్యాదలు చెయ్యు డం 
మానడంలేదు. మధ్యతరగతివాళ్ళుపడే బాధలగురించి వేలకివేలు కథలూ నవలలూ 
నాటకాలూ రానందువల్లనా? ఎన్నోరచనలు విశిష్టమైనవి వెలువడ్డాయి ఈ శతాబం 


45 


పొడుగునా. అనుభవాల వల్లకూడా పాఠాలు నేర్చుకోనంత మౌఢ్యం నరనరాల్లో నూ 
ఎక్కిిసాయి తరతరాలనుంచి వస్తున్న సంప్రదాయాలు. విద్యావంతులుకూడా 
పూర్ణ సం పదాయాలను అతి కమించలేకపోతున్నారు. 'పెగా కొత్త మూఢాచారా 
లను [పారంభిస్తున్నారు. బర్త్‌ డేపాగ్రలుచెసి పిల్లలచేత “కేకు"లు కోయించడం, 
క ంవ్యూటర్లమీద జాతకాల “మేచ్‌” చేయించడం వంటివి. 


చదువుకున్నవారు కుల మత విచక్షణలు చూపించకపోవడం కాలేజీల్లోనూ, 
ఆఫీసుల్లోనూ కొంతవరకు మ్మాతమే జరుగుతోంది. వివాహాల దగ్గరకు వచ్చెసరికి 
* పెమి అనే పదాన్ని దరిదాపులికిరానివ్వరు. జాతకాలూ, కులాలూ, మతాలూ, 
కాఖలూ, హోదాలూ, అంతస్తులూ, ఆలవాట్లూ- ఇవన్ని పాముఖ్యాన్ని వహిస్తాయి. 
ఆస్నీకు దిరినా, కట్నాలూ లాంఛనాలూ వివాహబంధాన్ని చెదపురుగుల్హ్తాగ పట్టుకొని 
జీవితాంతం పేడిస్తూనేవుంటాయి. 


నవలా రచయితలూ, నాటక రచయితలూ వరకట్నం, ఆత్యాచార౦, దోపిడీ 
మొద లైన ' సమస్యల్ని తీసుకుని బీవిత చిితణచేసున్నారు. వ్యంగ్యర చనలు 
చేసున్నారు. కానీ, సమస్యలు పరిష్కృతమవుతున్నాయా? “వర వికయం”నాటకం 
రాసి దాదాపు ఏడు ద ళాబ్లాలవుతోంది. ఆది సినిమాకూడావచ్చి ఆర శ తాబ్బం 
చాటింది. కానీ, ఫలితం ఏమైనా కనిపిసోందా? వరకట్నపు దురాచారాలూ. ఆర్యా 
చారాలూ అంతకంతకు వెర్రితలలు వేస్తున్నాయి. ఆమెరికాలో ఉద్యోగాలుచేస్తున్న 
యువకులూ, వారిత ల్లిదండులు కూడా మరింత అత్యాశాపరులవుతున్నారు. 


వరకట్న సమస్యగురించి ఎన్నో కథానికలు వచ్చాయిగాని, చెప్పదగిన 
నవల లేదనుకోవచ్చు. 1940కి పూర్వం చిలకమర్తి, శ్రీపాద వంటి పసిద్ధ రచ 
యితలు స్రీ విద్య ఆవసరంగురించీ, బాల్యవిహాహాల దుష్పలితాల గురించీ, వితం. 
తువుల దుస్థితిగురించీ కథలూ, నవలలూ, నాటకాలూ రాళారు. వరకట్న సమస్య 
గురించి (పత్యేక నవల రాలేదనుకుంటాను. దేశ స్వాతం్యత్యానంతరం అసంఖ్యాక 
మైన నవలలువచ్చాయి. కుటుంబ జీవితాల్లోని సమస్యల గురించీ, స్రీ పురుష సంబం: 
ధాల్లో వెకల్యాలగరించీ, వ్యకుల మనోవ్యధలగురించీ, న్రీల పె జరిగే లైంగిక 
ఆత్యాచారాలగురించీ, ధనికులు పేదల పె జరిపే ఘోరకృత్యాలగురించీ, అమా 
నుష చర్యలగురించ రచయితలూ, రచయి తులూ నవలలు వాశారు. కాసి, 
వరకట్న సమస్యనుమా[త మే తీసుకొని, దాని దుష్టపరిణామాలను చి|తిస్తూ- 


46 


నవలలురాలేదు. వచ్చినా పసిద్దిచెంది, _పజల్ని పభావితం చేసినది ఒక్క టికూ డా 
లేదనిచెవవచ్చు. దీనికి కారణాలను పరిశోధించ వలసిన అగ త్యంవుంది. “ధనమూ అ 
మిదం జగత్‌'అన్న నానుడి నిజం కనుకనేమో! ధన వ్యామోహానికి స్రీపురుమ 
లిద్దరూ అతీతులుకారు. ఆందువల్లనే ధనికులు పేదల్ని పీడించడం, మనిషిని 
మనిషి దోచుకోవడం, ఆక్రమమార్గంలో నైనాసరే ఏదోవిధంగా ధనసంపాదన త్వర 
త్వరగా చేసెయ్యాలనుకోవడం అంతకంతకు అధికమవుతున్నాయి. 


మంచి నవలలు రానందువల్లకాదు సమాజంలో సంస్కరణలూ, మార్పులూ 
రాక పోవడం. 


మద్యపానంచేయడం, రేసులకీ, క్షబ్బులకీపోతూ ఇంటినీ, భార్యనీ నిరత ౦ 
చేయడం, భార్యని హింసించడం, (పేమషేరుతో న్ర్రీల జీవితాలతో చెాలగాటె 
మాడటం, వంటి అవాంఛిత చర్యలగురించీ, ఆవి సృష్టించే సమస్యలగురి చీ 
రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, మాలతీ చందూర్‌, కె రామలశ్ష్యీ కొద 
లైన రచయితులు మంచి నవలలురాశారు. ఆయినా ఆ సమస్యలు పరుగుతూానే 
వున్నాయి. 


మన సామాజిక వ్యవస్థలో కుటుంబం, వివాహం అత్యంత [పధానమైనమిగా 
వున్నాయి అనాదినుంచీ. అవే సమాజానికి పునాదులుగా ఏర్పడ్డాయి. కాసీ, ఎరాత 
లోపభూయిష్ట మెపోయింది ఈ వ్యవస్త! ఇందులోని లోపాలను బయట పెడు తూ 
రకరకాల నవలలువచ్చాయి. వస్తున్నాయి. చలం దగ్గరనుంచి ఓలావద కూ 
ఎందరో రచయితలూ, రచయితులూ వివాహవ్యవస్థ సృష్టిస్తున్న వివిధ సమస్యల్ని 
[ప్రతిభావంతంగా చర్చించారు... “మైదానం"నుంచి “మానవి” వరకూ_ ఈ నవల ల్లో 
ఎన్నో సమస్యలూ, మరెన్నో ముగింపులూ, పరిష్కారాలూ,. (వతి రచయితదీ 
ఓక [ప్రత్యేక దృక్పథం. వారు తీసుకున్న పాతల జీవితాలకు వేరువెరు ముగం 
పులు. సమస్యఒక టే అయినా, వకుల స్పందనలూ, జీవన విధానాలూ వేదుగా 
వుంటాయి. ఈ పరిస్టితిలో మొత్తం సమాజాన్ని సంస్కరించడం సాధ్యమా ఆనే 
దేశ్న ఉదయిస్తుంది. 


ఈ మధ్య వెద్యకళాళాలలు పె%వేటు చేయడంగురించి ఆందోళన జరుగు 
తోంది. అసలు వెద్యంచదవాలని కొందరు యువతీ యువకులూ, చదివించాలని 
వారి తల్లిదండులూ ఎందుకంతగా ఎగబడుతున్నారు ? వీరందరికీ వెద్యం కుద 


47 


ఆంత అభిరుచి వున్న దనా? వై ద్యంద్వారా రోగులకు అపార మైన Es చెయ్య 
లనే కరుణా హృదయం వుండ టంవల్తనా? కాదు! ఆసలుకారణం వైద్యరంగం 
ఆయితే ఎక్కువ నల్‌ నన నూ. ఎక్కువధనం సంపాదించ 
వచ్చు. కట్నాల రూపంలోనూ, ఫిజుల రూపంలోనూ, జీతాల రూపంలోనూ. 
ఆ మెరికా వెళ్ళడానికీ, కెనడా వెళ్ళడానికీ, అరబ్‌ దేశాలు వెళ్ళడానికి అవకాకాలు 
లభిస్తాయి. అంటి, ఇంకా ఎక్కు_వధనం సంపాదించవచ్చు. అందుకు అప్పోసప్పో 


చేసి ఆయినా యాభై వేలూ, లకు 'కేపిపేషన్‌ ఫీజు? రూపంలో పెట్టుబడి పెట్టడానికి 


సిద్దపడుతున్నారు. అవినీతిమార్గాన్నీ , దోపిడీ పద్దతిని అవలంబిస్తే కోటీశ్వరులు 
కావచ్చు. 


రెండేళ్ళ కితం రావుల పల్లి సునీతగారు వైద్యరంగంలో అవినితిగురించీ, 
మానవత్వం కొందరిలో మృగ్యం కావడంగురించీ “వృతి "అనే నవల రాశారు, 
నవల బావుందని మేధావులుకొందరు మెచ్చుకున్నారు. పాఠకులలో కొంత సంచ 


అనం కలిగింది. కానీ, వెద్యరంగంలో ఏదై నా కించితు మార్పు సంభవించిందా? 
పరిశోధించాలి. 


[పసుతం ఒక వారపతికలో, వెద్యరంగంగురించే మరో సంచలనాత్మక 
మెన నవల వసోంది. నగరంలో _పఖ్యాతిచెందిన ఒక పెద్ద ఆసుషతిలో కార్దియా 
లబీ విభాగంలో జరిగే దుర్మార్గాలగురిం చి హృదయాలను విచ లితం చేసేటట్లు ఒక్‌ 
డాక్షరు రాస్తున్ననవల వస్తోంది ధారావాహికంగా. కల్పితమెనదె అయినా, అందులో 


కొంత నిజం వుండకపోదన్న భయం కలగకపోదు కాని సామాజిక |పయోజనం 
ఎంతవరకో వేచిచూడ వలసిందే. 


మరొక వారపష్యతికలో , ఒక బాధ్యతాయుత మెన, “సంస్కరణ వాది అను 
కునే ఒక డాక్టరు వెద్యం, మానసిక విజ్ఞానం పేరున ప్రీ పురు ష సంబంధాలలోని 
వికృతాల్నీ, వై పరీత్యాల్నీ వెయ్యివిధాలుగా నవలా రూపంలో చితి స్తున్నారు. ఈ 
నవల పూర య్యేనరికి (ఇప్పుడిప్పుడే అయ్యేటట్లు లేదు). స్రీపురు మల్లో ముఖ్యంగా 
యువతీ యువకుల్లో అజ్ఞానపు పొరలు స, న్రీ పురుష స సంబంధాలు 
మెరుగుపడతాయేమో మరి! వేచి చూడాలి. 


మరొక వారప్యతికలో, బాధ్యతాయుత మైన పోలీసు ఉద్యోగి ఒకరు లక్షల్లో 
బ్యాంకు దోపిడీలు జరగడాన్ని, దానికి సంబంధించిన వ్యక్తుల విచిత జీవితాల్ని 
గురించీ తమ నవలలో చితిస్తున్నారు. ఆటువంటి వాటివల్ల దోపిడీలూ , ఆత్యాచారాలూ 


48 


పెరుగుతాయో, తరుగుతాయో, సమాజం మీద వాటి |పభావం ఏ విధంగా వుంటుందో" 
ఆలోచించాలి. 


వతి రచయితకీ నిబద్దతా, ఏదో ఒక సామాజిక, తాత్రి ఇక దృక్పథ ౦ 
ఉండాలంటూ వుంటారు. మంచి రచనలు చేయడానికి “మంచితనం” అనే పని 
వట్ల “నిబద్దత?” వుండాలా, లేక మంచితనం అనేది ఆ మనిషి స్వభావమె. 
పో మంచిగా ఆలోచించి, మంచిగా వుంటూ, మంచిని పెంచే మనిషికి 
(పత్యేకంగా *మంచి'కి *కట్పబడి' వుండడం అన్న (పస శ్రే రాదు. తల్లి తను 
పిలల్ని _పేమించడం ఆమె స్వభావం. అంతేగాని, పిల్లల పె పె|పేమకి కట్టుబడి” 

లా 
వుండాలి అనుకోనక్క_రలేదు. 


అయితే, ఏది మంచో, ఏది చెడో ఎలా తెలుసుంది? ఎవరు చెప్పగలరు? 
అనుకోవచ్చు. బుద్దుడు చెప్పినది మంచా? మార్‌ కా చెప్పినది మంచిదనుకోవాలా ? 
ఒక మనిషికి మంచి అనిపించినది మరో మనిషికి అనిపించకపోవడం, మని. 
పెమనసు మంచి అని గమనించిన దాన్నిలోలోపలి మనసు కాదనడం-ఈ వైరుధ 3 
నిజానికి “మంచి అనే దాన్ని తప్పించుకోవడానికి [ప్రయత్నించడంలో ఏర్ప యా 
తుంది. మంచితనం అంటే మానవత్వానికి సంబంధించినది. మానవత్వపు విలువ అలు 
సార్యజనినమూ, సార్యకాలిక మూ అయినవి. ఆటువంటి విలువల్ని (పస్పుట ౮ 
చేసె విశిష్ట రచనలే అందరి మన్ననకూ పాతమౌతాయి. అటువంటి నవల తే 
ఎప్పటికైనా మానవత్వాన్ని మేల్కొల్పడానికి దోహదం చేస్తాయి. ఏకత, 
ఏ కలమూ మొతం సమాజాన్ని ఒక్క-సారిగాకాని ళాశ్వతంగా కాని మార్చూ. 
లేవు. 


ఆరు కోట్లకు పెగా ఆం[ధులున్నారని చెప్పుకుంటున్నాం. ఒక నవలగాము 
కథల పున,కంగాని వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం గగనమైపోతోంది. ఎంత 
మంది మంచి నవలలన్నిటిని చదువుతున్నారు? ఎంతమందిని కొన్ని నవలలె నా 
ఆలోచింపచెస్తున్నాయి? చదివి ఎంత మంది | పభావితులవుతున్నారు? సము|దంలో 
నిటిబొట్టులా వుంది పరిస్థితి. 


ఎన్ని సంస్కర ణలు చెసీనా, వాటి ఫలితంగా కాన్ని సమస్యలు పుట్టు: 
కొస్తూనే వుంటాయి. వాటిని మళ్ళీ సరిదిద్దవలసిన అవసరం ఏర్పడుతోంది... 
ఉదాహరణకి నా.చిన్నతనంలో “స్రీవిద్య అవసరమా, కాదా?”. ఆనే విషయం 


49 గీ 
శ 
గ న 


మీద 'చర్చలు జకగుళూండేమి స్కూళ్ళలో. క్రమంగా శ్రీలను చబివించడం 
కొంతకాతం పెరిగింది, “ఆడవాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళు 
ఏలాలా” అనీ, “ఉద్యొగం పరుష లక్షణం” అసీ సామెతలుండేవి. కొంతవరకు 
ఇప్పుడు చదువుకున్న స్త్రీలు ఉద్యోగాలు చెయ్యటం పరిపాటి అవుతోంది కాని, 
అందువల్ల చదువుకున్న న్ర్రీల పరిస్థితి ఆనందమయింగా మారిందా? స్త్రీలకి ఆర్థికం 
గానూ, సామాజికంగానూ స్వెచ్చ లభించింది. స్త్రీలకి చాకిరీ ఎక్కువె ౦ది. 
పిల్లల్ని సరిగా పెంచటంలేదని, వంట శ్రద్దగా చెయ్యడంలేదని, ఆత మామల్ని 
సరిగ్గా చూసుకోవడంలేదసీ, బంధువులను పూర్యంలా ఆదరించడంలేదని నిందలు 
వేస్తున్నారు. ఒకరు వేయడమేకాక తరతరాలనుంచీ నరన నరాల్లోనూ ఇంకిపోయిన 
సం!పదాయాల మూలంగా స్రేలే ఆపరాధం చెస్తున్నట్లు లోలోపల బాధ పడుతూ 
ఉంటారు. 'సహజంగా' తమ గృహబాధ్యతల్ని సరిగ్గా నిర్వహించ లేక పోతున్నం 
దుకు నీటికి తోడు బయటి (ప్రపంచంలో పురుషుల చేతుల్లో మరిన్ని ఆవమానాలు 
ఎదుర్కొ.ంటున్నారు. చదువుకున్న యువతులకు పెళ్ళిళ్ళు కావడం కష్టమై 
పోతోంది. 


పూర్వం ఆడ పిల్లలు చదువుకుంటేనో, ఉద్యోగం చేస్తుంటేనో కట్నంబాధ 
తప్పుతుందనుకునేవారు. ఇప్పుడు యువకుల ఆశ మరింత పెచ్చు పెరిగింది. 


“దదువు' మనిషని సంస్కరిస్తుందా ఆని నిస్పృహ చెందేటంత మూర్గంగా 
కొరకరాని కొయ్యల్లా తయారవుతున్నారు కొందరు_పురుమలే కాదు, చ్ర్రీలు కూడా. 
తమ అత్యాశల్నీ, అహంకారాల్నీ విడనా నాడటంలేదు. 


మనిషిలో మార్చు రానంతవరకూ, మనిషిలో మానవత్వం మేల్కోనంత 
వరకూ, మనిషిలోనూ, మనిషికీ మనిషికీ మధ్యా సంఘర్షణతప్పదు. ఒకమనిషి 
మదో మనిషితో పోటీపడటం, ఒక మనిషి మరో మనిషిని దోచుకోవడం మానడు, 
అందుకే మానవత్వపు విలువల్ని నాచే కథలు కావాలి మనకు. నవలలు ఆటు 
వంటి విలువల్ని 'పెంపొందించెటట్టుగా ఉండాలి ఆంటే, నీతికథలూ, ఉపదేశాలు 
చేసే కథలూ రాయమని కాదు ఆలోచింపజేసే నవలలు కావాలి. కథలూ, నవ 
లలూ చదివి ఎవరూ తమ జీవితాల్ని తక్షణం సరిదిద్దు కోలేరు కనీసం మనసుల్లో 
సంచలనం కలిగించగలగాలి. 


బుదుడి [ప్రవచనాలకు మారే మనుషులు కొదిమంది ఉండొచ్చు. జిడు 
0 గ (oS 


J 


50 


కృష్ణమూర్తి. పంటి వారి. |పవచనాలు కొంతమందికి _పేరణకలిగించవచ్చు 
ఆలాగే, మంచి నవలలు చదివి మారే మనుషులు కొద్దిమందిఅయినా ఉండకపోరు, 
మొతం సమాజాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఒకరిద్దరు మారినా చాలు, వారిచుట్టూ 
వున్న వారిపై కొద్దో గొప్పో (ప్రభావం ఉండకపోదు, 


ఒక్కొక్క దశాబ్లాన్ని సమీక్షించి చూస్తే, ఎటువంటి మార్పులొచ్చాయో, 
సామాజిక పరిస్థితులూ , మనుషులూ మార్పు చెందడం ఎలా జరిగిందో అని 
ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మార్పుల్లో మంచీ, చెడూ రెండూ వుంటాయి. కట్టూ 
బొట్టూ, చదువులూ, ఉద్యోగాలూ, యంతాలూ, పరికరాలూ, వినోదప కియలూ 
ఇటువంటివాటిలో ఎన్ని మార్పులొచ్చినా, ఎంత (ప్రగతి సాధించామనుకున్నా, 
సమాజంలో దుర్మార్గం, సంఘర్షణా కొనసాగుతూనే ఉన్నాయి. 


ఈ రోజుల్లో పష్యతికలలో వచ్చే “అన్సీల' సాహిత్యమూ, కుద సాహిత్యమూ 
చదివీ, సినిమాలు చూసీ జనం చెడిపోతున్నారని చాలామంది ఆంటూఉంటారు. 
జనం కోరుతున్నారు కాబట్టీ, నేటి సమాజంలో అటువంటి లక్షణాలు హెచ్చుగా 
ఉన్నాయి కాబర్చే నేటి సాహిత్యమూ సినిమాలూ అందుకు తగినట్టుగానే ఉంటూ 
న్నాయనీ సమాధానం ఇసూ ఉంటారు కొందరు. రెండుపజుల వాదనల్లో నూ 
కొంత నిజం లేకపో లేదు. విత్తుముందా, చెట్టుముందా అనే మీమాంసలాంటిది. ఏది 
ఏమైనా, “చెడ్డ ఏ ' [ప్రభావితం చేసినంత సులభంగా “మంచివి? చెయ్యలేవని తెలుసు 
కున్నట్టుగానె, మంచివాటి _పభావంకూడా కొంత ఉండకపోదని [గహించవచ్చు. 


అందుకే సంఘ _సంస్కరణోద్యమం ఒక నిత్యావసరం. సంస్కరణ ఒక 
నిత్యయజ్ఞం అందుకు నవల కూడా ఒక సాధనంగా ఉవ మోగవడుతుంది. అటు 
వంటి ఆళాభావమే మంచి నవలలు రావడానికి దోహదం చెసుంది. 


(శ్రీలు: సాహిత్యం, సంస్కరణ, విప్రవం' 
సం; మల్లాది సుబ్బమ్మ, 1998.) 





సీతా దేవి నవలల్లో స్త్రి వాదం 


గా 


ఒకటిన్నర దశాబ్దాలుగా స్రీవాదం తెలుగు సాహిత్యంలో కవిత్వం ద్వారా, 
కథల ద్వారా (పాచుర్యం పొందుతున్నది. అయితే స్రీ వాద ఉద్యమానికి బలమైన 
స్పూరిని ఇచ్చింది నవలలే. అటువంటి నవలల్ని రాసిన వారిలో రంగనాయకమ్మ, 
వాసిరెడ్డి సీతాదేవి, ఓల్లా పముఖ స్థానం వహిస్తారు. 


రంగనాయకమ్మ సైద్దాంతిక చర్చల తోనూ, ఓల్లా రాజకీయ దృక్పథం 
తోనూ రాయడంలో సిద్ధి చెందారు. సీతాదేవి స్రీలను కించపరిచే (పాచీన 
సాహిత్యాన్ని నిరసిస్తూ, స్రీలకు అన్యాయం చెసున్న సామాజిక సీతిసూతాల్నీ 
సం|పదాయాల్నీ తీ వంగా ఖండిస్తూ కొన్ని స్రీవాద నవలలు రాశారు. వీరు 
పురుషాధిక్య సమాజంలోని స్రీ పురుష సంబంధాల గురించీ, వివాహ, కుటుంబ 
వ్యవసల గురించీ సం|పదాయ విరుద్ద మైన భావాలను తమ పాతల ద్వారా (పక, 

ఓక ర — 

టించి, స్రీలి వ్య కిగత విము కికి మార్గాన్ని చూపారు. 


సీతాదేవి గారి స్రేవాద నవలల్లో “క్రాసీక్‌ ' అనదగినది 'రాబందులూ.రామ" 
చిలుకలూి”. మిగిలిన వాటిలో మూడింటిని ఉరిత్రాడు' “అర్చన “వై తరణి'- 
ఆమె స్రీవాద భావాలకు (ప్రతీకలుగా తీసుకోవచ్చు. ఈ మూడు చిన్న నవలల 
పరిశీలనే ఈ వ్యాసం. 


సీతాదేవి సృష్టించిన అభ్యుదయ భావాలు గల పాలు (వారి బలహీనత 
లతో సహా) “అర్చని నవలలో తరుణ్‌, అర్చన, ఉరితాడు" 'నవలలో కరుణ,' 
“వె తరణి” నవలలో పార్వతి. ఈ పాతల ద్వారా రచయిత్రి తమ భావాల్నీ, 
(గాఢ విశ్వాసాల్నీ స్పష్టంగా (ప్రకటించారు. 

'అర్బ్చని నవలలో, పరిస్థితులను భరించ లేక ఇద్గరు స్రీలు విభిన్న కార 
ఇాలవల్ల ఆత్మహత్య చేసుకోగా, “వై తరణి” నవలలో కూతురుచేసిన పనికి తలెత్తు . 
కోలేక, తానున్న సంకటపరిస్థితిని ఎదుర్కో-లేక తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. ' 
ఆత్మహత్యని అనివార్యం చేసిన సామాజిక పరిస్థితులను ఎత్తి చూపిస్తారు రచ 


52 


యితి. “ఉరితాడు నవలలో కథానాయిక వివాహబంధాన్ని తెందుకు స 
స్వతం్యతంగా [బతకడానికి ఎటో వెళ్ళిపోతుంది. 


“ఆర్బన' నవలలో అర్చన, ఫకింటి తరుణ్‌' అత్తా: తమ్ముక్లలాగా 
ఆప్యాయంగా ఉంటారు. తాము చదివిన సాహిత్యాన్ని అభ్యుదయ భావాలతో 
చర్చించుకుంటారు. ఒకసారి ఆమె పుసకంలోని ఒక పేమ లేఖచూసి ఆ యె 
కీలాన్ని శంకిసాడు తమ్ముడు వంటి తరుణ్‌, ఆమెని అసహ్యించుకుంటాడు 
అర్చన పెళ్ళయి ఆత వారింటికి వెళ్ళిన తర్వాత భ రకూడా ఆమెను ఆనుమాని 
సాడు. వేధించుకుతింటాడు. అ బాధలు భరించలేక ఆమె ఆత్మహత్య చను. 
కుంటుంది. అంతకు ముందు అర్చన తమ్ముడికి ఓక్‌ ఉతరం రాసుంది_ యిని 
గౌరవించడం నేర్చుకోమని కోరుతూ. మళ్ళీ అక్క -మీద గౌరవం కలిగి ౬క. 
మోసపోయిన స్రీని ఆదర్యవివాహం “చేసుకొవాలనుకుంటాడు. తను చిన్నప్పుడు: 
పేమించిన లలిత అనే అమ్మాయి పనో వేళ్యాగ్భహంపాలై తే ఆమను. 
విడిపిసాడు. కాని వివాహం చేసుకునే ధైర్యం లేక ఆమి తల్రిదండుల దగ్గ రికి 
పంపించేసాడు. అక్కడ తిరస్కారం ఎదురై ఆ ఆమ్మాయి ఆత్మహత్య చెను: 
కుంటుంది. 


ఈ నవలలో ముఖ్యపాతల ద్యారా సీతాదేవి గారు వ్యక్తం చెసిన కొన్ని 
అభ్మిపాయాలు__ 


గోడమీద. రాసే ఆసభ్యకర మైన రాతలగురించి_ “ఆ రాతలే ఒక మగవాడి. 
గురించి రాసే ఆత్మహత్య చేసుకుంటాడా? చేసుకోడు. అవమానంగా భావించ ణు. 
పెగా అదో [కెడిట్‌ అనుకొని కాలర్‌ ఎతుకొని తిరుగుతాడు. ఎందుకని? ఇది 
మగవాడి (ప్రపంచ ©. నియమాలన్నీ ఆడదానికే పెట్టారు. ఆడదాని శీలం గురించే 
అనేక |గంథాలు రాశారు. నీతులన్నీ ఆడదానికే చెప్పారు. మగవాడికి శీలం 
అక్క- ర్రైదా?” 


భ రల గురించి. తన ప్రవర్తన మంచిది కాకపోయినా, “అటువంటి మగ 
వాడు కూడా తన పెళ్లాం పతిివతగా ఉండాలనే కోరుకుంటాడు. పెళ్ళికాక 
ముందు, తెలిసీ తెలియని వయసులో ఎవరైనా. _పేమలేఖ రాసినట్లు తెలి స్తేకూ డా 
భరించ లేడు”; 


bE 


“ఈ దేశంలో సితల్నీ, సుమతుల్నీ ఆదర్శంగా చూపిస్తూ ఆడదాని జీవి 
ఈన్ని న నరక|పాయంగా చేస్తున్నారు. ఇది మగవాడి పపంచంరా తమ్ముడూ!” 


“ప పురాణాల్లో, కావ్యాల్లో, కథల్లో, సూక్తుల్లో, జానపదాల్లో, చేల పాటల్లో, 
"అప్పగింతల పాటల్లో, పురుషులు త్రీ పాతి| వత్యాన్ని గురించి నూరిపోశారు. ఆ 
మందు ఈ జాతి నరనరానికి పాకింది. ఈ విషం పురుషుల కంటే స్త్రీల రకం 
లోనే ఎక్కువగా ఎక్కించడం జరిగింది”. 


. పత్మివతల గురించి.“ అన్నింటి కంచె అన్యాయం, ఈ ఆబద్దాలను 
పురుషుడి కంటే స్రీయె ఎక్కువగా నమ్మడం”. 


“ఆ నమ్మకంతోనే భర్త చితిమీద తనను తాను నిలువునా కాల్చుకుంది". 


ఆ నమ్మకంతోనే తలగొరిగించినా, ఒక్కపూట తిండి పెట్టినా కిక్కురు 
మనలేదు. 


“శీత ఆంపే మునుపటి గౌరవం లేదు. సానుభూతిలేదు”. 


“ఆమె అగ్ని పవేశం ఎందుకు చేసింది"? 


“నేను తప్పు చెయ్యలేదు. నమ్మితే నమ్ము. నమ్మకపోతే ఉ రేసుకుచావు" 
ఆని ఆత్మాభిమానంతో ఎందుకు ఎదురు తిరగ లేదు?” 


“సుమతిని తల్చుకుంటే మరీ చిరాకు. భరను వేశ్య ఇంటికి తీసుకు 
వెళ్ళిందట. భర్త పాణంకోసం తన పాతి వత్యమహాత్మ్యంతో భర 'కుషువాడిని- 
నడవలేని వాడిని, 'నీకు [పియురాలు కావాలా? సిగ్గు లేదూ'? అని wa దులిః 
లయల కా కారణం ఏమిటి?” 


బి.ఎ. పాసయిన అఆర్భన అక్క మా తం ఏం చేసింది? ఎదురు తిరి 
మొగుణ్లి కీలంలేని నీతో నేను కాపురంచెయ్యను అని ఎందుకు చెప్ప లేక పోయిం! 
ఆతన్ని వదిలి ఎందుకు వచ్చెయ్యలేకపోయింది? చెయ్యని తప్పుకు ఆత్మప 
ఎందుకు చేసుకుంది?” 


“సెలాంటి కుసంస్కా-రితో కాపురం చెయ్యను గాక చెయ్యను, నేను వె 
పోతున్నాను. ఇక సీ ముఖం చూడను అని ఎందుకు చేస్పలేక పోయింది? 


ర్‌4 


“అలావచ్చేసే సమాజం తనను చిన్నచూపు చూసుందని భయం. మొగుణ్ణి 
వదిలేసిన ఆడది అంటారనే జంకు. తండికి సం పదాయం మీద నమ్మకం ఉంది. 
తండి ఏమంటాడోనని భయం?” 


“ఈ సం పదాయాలూ, ఈ నమ్మకాలూ, ఆడదాని పాతివత్యాన్ని గురించి 
నూరిపోసిన ఈ కవులందరూ కలిసి, మళ్ళీ అర్చన అక్కయ్యను బతికించగలరా” 


(సాచన సాహిత్యాన్ని గురించి._“స్త్రీల పాత్మివళ్యాన్ని నూరిపోసే సాహి 
త్యాన్ని తగల పెట్టాలి. స్ర్రీలను “గృహలక్ష్మి” “మాతృమూర్తి” అంటూ దొంగ 
పొగడ, లతో ఆమె ఆలోచ నల్లోకి విషం ఎక్కి ౦చె కావ్యాలను = వ ధించాలి. 


కనిసం ఆ కావ్యాలున్న భాగాలను భావి సంతానం చదివె ఆవకాశం 
లేకుండా చెయ్యాలి". 


“జారిణి, చపల, కాముకి అంటూ స్రీలను కించపరిచె కావ్యాలను పూడ్చి 
"పెటాలో, 
A) 
కొత్త విలువలతో సాహిత్య సృష్టి జర గాలి, స్రీ పురుషుల్ని ఇద్మర్న్న 
సమానంగా చితించ మానవతావాదం సాహిత్యం ద్వారా ముందుతరాల వారికి 


అందించాలి”, 


“అప్పటికి గాని నిజంగా స్రికి పూ ర్రిగా విము క్షి కలగదు”. ఇవన్నీ 
అర్చన నవలలోని పాతల భావాలు, స్వభావాలు, 


“ఉర్మితాడు' నవలలో, తండిలేని ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యలేని దుస 
తిలో కన్నకూతుళ్ళనే హింసిస్తుంది తల్లి, పెద్ద కూతురు కరుణని ఒక దుముడి 
కిచ్చి పెళ్ళి చేసుంది. కట్నం ఇచ్చు కోలేక, ఆ అమ్మాయి భర పెట్చె ప ఈ 
భరించ లేకపోతుంది. బంగారం కోసం పుస్తిల తాడు తెంపి భార్యను ఇంట్లోంచి 
గెందేస్తాడు. పుట్టింట్లో తల్లీ, చెల్లెలూ నిరసనగా చూస్తారు తమ్ముడూ, వదినా, 
మాతం హతా లి చూపిసారు.. చివరికి బలవంతం చేసి మళ్ళీ కాపురానికి పంపి 
సారు. ఈసారి తనే స్వయంగా పసుపు కొమ్ము కట్టిన తాడుని తెంపేసి భర 
ముఖాన పారేసీ పుట్టింటికి వచ్చి తను ఇంక స్వతం| తంగా బతక దలచుకున్నా 
నని చెప్పి ఎటో వెళ్ళిపోతుంది. 


ఆ కరుణ ఇలా అంటుంది. “వదినా! నీ పిచ్చిగాని, కలవని మనుషుల్ని 


"55 


యీ తాళ్ళు కలుపుతాయా? మంగళ వాద్యాలూ మోగుతుండగా మంతాలు వల్లి 
సుండగా అగ్నిసాక్షిగా పదిమంది ముందు ఆయన నా మెళ్ళో మాంగల్యం 
కట్టాడు. అ మంతాలలో బలం లేదు. ఆ ఆగ్ని సాక్ష్యం ఇవ్వలేదు. ఆ తాడులో 
గట్టితన ౦ లేదు. తాళికట్టిన వాడికే దానిమీద నమ్మకం లేదు. బంగారంకోసం 


తెంపుకున్నాడు. అతనికి లేని నమ్మకం దానిమీద నాకెందుకు వదినా? వదు! నాకా 
a) 
తాడు వద్దు! 


“నిజంగానే ఆ మం|తాలతో కట్టిన ఆ తాళబొట్టుకు ఆ (ప్రభావం వుంచే 
మమ్మల్ని కలిపే వుంచేది. పుటుక్కు న తెంచేది కాదు...” 


...త్రీ భార్యగా, గృహలక్ష్మిగా, తన పిల్లలకు తల్లిగా. పృురుముడికి కామ 
దాహాన్ని పూ రిగా తీర్చలేక పోయింది, ఆందుకే కొంతమంది స్త్రీలను ఈ పదవుల 
నుంచి దూరంగా ఉంచాడు పురుషుడు. “ఈ స్ర్రీలే స్వర్గంలో అప్పరసలుగా, ఈ 
లోకంలో వారకాంతలుగా పిలువబడుతున్నారు". 


“భ ర ఎటువంటివాడై నా అతనితో బతుకు అంత చెప్పు 
కింద తేలులా. పడిఉండాల్సిందేనా”? 


“పెళ్లాన్ని వదిలేసిన మగ వాణ్ణి ఎవరూ చిన్న చూపు చూడరేం? మొగుడు 
వదిలేసిన ఆడదాన్ని మాతం ఎందుకు హీనంగా చూసారు”? 


“బంగారం లేదుగా? పసుపుకొమ్ముతో కట్టుకున్న మాంగల్యం తెంపు 
కుంటే అతనికేం వస్తుంది? ...ఆందుకని నేనే తెంచి ఆతని ముఖంమీద కొట్టి 
వచ్చాను”. 


“నరపరారి కంఠానికి ఉరితాడు తగిలించారు! ఆ తాడు అతని కంఠానికి 
[పతి నిముషం వబిగిసిపోతూ ఉంది. ఊకి గారివిక్కిరి అవుతున్నాడు. అతని చేతులు 
బంధించి లేవు. ఆ తాడును ఆతను తెంపుకోగలడు. అటువంటప్పుడు ఆవ్యక్తి 
ఏం చేసాడు, చెప్పు వదినా ఆ వ్యకి ఆ ళాడును తెంపి తనను ఠక్షించుకుం 
టాడు దారుణ యాతన నుంచి. నేను ఆదే చేశాను." అంటుంది కరుణ. 


'ఉరితాడు'లో కరుణ పాలో తన సమస్యను తానే పరిష్కరించుకునే 
చైతన్యం కనిపిస్తుంది. అన్యాయం జరిగిన త్రీ తిరగబడాలని బోధిస్తుంది. 


56 


ఇక “వై తరణి” నవలలో _పధానపాతలు ఒక తల్లి, కూతురు. ఆర్థిక సోమత 
లేక వారు ఎన్నో కష్టాలనుభ వించారు. కూతురిని ముసలివాడికిచ్చి పెళ్ళి చేయ 
వలసివచ్చింది. ఇష్టంలేని ముసలిభర్తని వదిలి ఆతని మేనల్లుడితో లేచిపోయింది. 
ఆ కూతురు. ముసలి అల్లుడి బాధ భరించలేక, తల్లి ఆత్మ హత్య చేసుకుంటుంది 


లేచిపోయేటప్పుడు కూతురు తన తల్లికి రాసిన ఉత రంలో ఇలా 
ఆంటుంది_ 


(tw 


సంఘం కొన్ని కట్టుబాట్లను ఏర్పరచింది. అవి దాటడమే తప్పంటావు 
కదూ! ఆ సంఘం నీకూ, నాకూ ఇచ్చింది ఏమిటి? జన్మదుఃఖం. సలా నాకు 
జన్మఃదుఃఖాస్ని భరించే ఓపిక లేదమ్మా. -నా జీవితాన్ని నౌ ఇష్టం వచ్చినట్లు 
మలచుకోవటానికి కూడా హక్కులేదా అమ్మా! ఈ కట్టుబాట్లు కేవలం ఆడదాని 
కోసమే ఏర్పరచారు మన పూర్వులు. ఎందువల్లనం టావు? 


సంఘాన్ని కాసించెవాడూ, శాస్తా9లు సృష్టించిన వాడూ మగవాడే కాబట్టి - 


“తాతయ్యా, అమ్మమ్మా ఆడపిల్లకోసం పూజలు చేశారు. నిన్నుకూడా 
గుళో దేవతలా చూశారు. గౌరవించారు. ఆంళేకాని మగ పిల్పవాడిలా నిను 
“పెంచలేక పోయారు”, 


“సిక్సు స్యతం తంగా బతకటానికి ఆవనర మైన విద్యనుకానీ, అవకాశాల ను 
కాసి కల్పించ లేదు. వాటి అవసరం ఉంటుందని కూడా ఆలోచించ లేదు. కట్న 
అనే దురాచారం ఎందుకు |పబలింది? ఆడ పిల్లకు తల్లిదండుల ఆసి మీద ఆట 
కారం లేకపోవటం వల్లనే, సీకూ ఆన్నయ్యలతోపాటు సమభాగం ఆస్తి లభించిం 
దంటే, నీకు నీదంటూ ఓ ఇల్లూ, పొట్టకింత తిండీ ఉండేది కదూ”? 


“మహాతల్లి! పుణ్యాత్మురాలు! పతి వత! అంటూ లోకం నేను చచ్చిపోయాక 
వాగృ్పడుతుంది. ఆ పొగడ ్లలకోసనమె గదూ ఆడది నికృష్ణంగా బతుకుతోంది?” 


“ఎన్ని అవమానాలకు గురై, ఎంత నికృష్ణపు బతుకు బతికి రాలిపోతే 
ఈ లోకం, సంఘం అంత హర్షిస్తుంది ' 

“కాని నాకు అవేవీ ఆక్క- ర్లేదమ్మా ! నాకు జీవితం కావాలి. జీవితాన్ని 
అనుభవించోలి. సూర్యం నన్ను వివాహం చేసుకురిటానన్నాడు. చేసుకోకపోయినా 
నేను పెద్దగా విజారించను”. . 


57 


“ఈ వై తరణి లాంటి జీవితం నుంచి వము క్రికావాలి. నా కోసల మరొకరు 
ఏర్పరచిన రక్షణ కవచంలో భ|దంగా నెను వుండ లేనమ్మా '_ ఆంటూ ముగి 
స్తుంది ఉత్తరం. 


వాసి రెడ్డి సీతాదేవి గారి ఈ మూడు నవలలూ కాలషేపం కోసం రాసినవి 
కావు. సంపదాయాలతో సిండిన కారడ విల్లో చిక్కుకున్న స్రీలకు వెలుగుబాట 
చూపించడానికి, సామాజిక నీతి నియమాల ‘వలి నుంచి తప్పించడానికీ రాసి 
నవి, స్రీలకు స్వేచ్చ, స్యాతం త్యం ఆంటే ఏమిటో తెలిపి పురుషాధిక్య సమా 
జాన్ని కూలగొటీ స్రీలే సమసమాజాన్ని సాపించాలనే సందేశం ఇసూ రాసిన 
ట్‌ డీ 0 ప 
సజీవ నవలలు ఇవి. 


(ఆం|ధ| పభ , జూన్‌ 26, 1999, 


'వరవి క యం 


కొళ్ళకూరి నారాయణరావుగారు రాసిన “వరవిికయం” అనే సాంఘిక 
నాటకాన్ని [పచురించి 66 సంవత్సరా లెంది, అదే పేరుతో ఆ నాటకం సినిమాగా 
వచ్చి 50 సంవత్సరా లైంది, అప్పట్లో ఆ నాటకమూ, సినిమాకూడా విపరీత మైన 
సంచలనావ్ని రేకెత్తించాయి. ఆయితే ఏం లాభం? వరకట్న దురాచారం దినదిన 
(వవర్ష మానమవుతోంది పెరుగుతున్న ఆన్ని ధరలతోబాటూ వరకట్నం రెటుకూడా 
"పెరుగుతోంది. నాగరికతతో బాటు వరుల కోరికలుకూడా వెరితలలు వేస్తున్నాయి. 
ఆడ పిల్లల చదువు సంధ్యలూ, ఉద్యోగార్థతలూ, పాశ్చాత్య నాగరికతా _పభావం: 
ఏవీ వరకట్న దురాచారాన్ని రూపుమాపలేక పోతున్నాయి. 


ఈ సందర్భంలో “వరవికయం' నాటకాన్ని మరోసారి పునశ్చరణ చేసు 
కోవడం అసందర్భంకాకపోవడ మేకాదు, ఆత్యంత ఆవశ్యకం కూడా. 


ఈ నాటకం బహుళ (పచారంలో ఉన్న రోజుల్లో జనసా మాన్యంమీద దాని 
(పభావం ఎంతగా ఉండేదం టే ఎవరైనా పిసిని గొట్టులా (పవరి సే సింగరాజు లింగ 
రాజు అని పేరుపెప్పేవారు వెటకారంగా! 


ఆ లింగరాజుగారి భార్య ఎంత పత్మివతలు గల దేశంలో పుట్టినదై నా 
భర్త పిసినారితనాన్ని భరించలేక “తండీ నా భర వంటి భరను మాృాతం పగ 
వారికె నా [పసాదింపకుము” అని భగవంతుని (పార్ధిస్తుంది. 


ఇక సింగరాజు లింగరాజుగారు తమ సుప్వుతునికి సంబంధం నిశ్చ 
యించుకున్న సందర్భంలో కాబోయే వియ్యంకుని దగ్గర్నుంచి బజానాగా కొంత 
సౌమ్ముతీసుకుని పెళ్ళిళ పేరయ్య సూచన మేరకు ఆ సొమ్ముకు ఇచ్చిన రసీదులో 
ఇలారాసాడు- 

“మీ కుమారె చి.సౌ. కాళిందిని నా కుమారుడు చి. బసవరాజునకు చేసి 


కొనుటకును, ఆందులకై మీరు మాకు కట్నంకింద యైదువేల యైదువందల రూపా 
యల రొఖ్కము, రవ్వల ఉంగరము, వెండి చెంబులు, వండికంచము, వెండి 


59 


పావుకోక్లు, పట్టుతాబితాలు, వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధా 
విధిగా నిచ్చుటకును, |పతిపూట బెండ్లి వారిని బ్యాండుతో బిలుచుటకును, రాక 
సోకలకు బండ్డు, రాతులు దివిటీలు ఏర్పాటుచేయుటకును, రెండుసారులు పిండి. 
వంటలతో భోజనములు, మూడుసారులు కాఫీ, సోడా, యుప్మా, యిడ్డెన్టు, దోసె, 
రవ్వలడ్న, కాజా, మెసూరుపాకాలతో ఫలహారములు చొప్పున మా ఇష్టానుసార 
మైదు దినములు మమ్ము గౌరవించుటకును, ఆంపకాల నాడు మాకుపట్టుబట్టలు,. 
మాతో వచ్చు వారికుప్పాడ బట్టలు నిచ్చుటకును నిర్ణయించుకొని బజానా [కింద 
పదిరూపాయలిచ్చినారు గనుక ముట్టినవి....” 


ఇదికాక తాతగారు పిల్ల పేర రాసిఇచ్చిన దసావెజును పట్లుకొచ్చి చూపించ 
మంటాడు కాబోయే వియ్యంకుడితో. 


కాలం మారింది. దళాబ్లాలు గడిచాయి. కానీ మనుషులు మారలేదు, కోరి. 
కల తీరు మారలేదు. ఎటొచ్చీ వెండి పావుకోళ్ళు బదులు టీవీ లాంటివి అడుగు 
తున్నారు ఈనాడు. రాకపోకలకు బండ్లు అడగడానికి బదులు కురవాడికి ఆమె. 


రికా వెళ్ళడానికి టిక్కెట్లు కొనివ్వమంటున్నారు. కాలం తెచ్చినమార్పులు ఈ 
రక మెనవి మాతమే. 


ఆ నాటకంలో కట్నం డబ్బు పెళ్ళి ఖర్చులకయే. డబ్బూ సమకూర్చు 
డానికి అపుకూడా దొరక్క సిల్లత౦్నడి నానా ఆవస్థలూ పడుతూండటం చూసీ. 
పిల్లతల్రి ఇలా వాపోతుంది_ 


“పిండి బొమ్మయైన బిల్లసిచ్చెదమన 
గానె చేయిచాచు గట్నమునకు, 

ఇట్టి తరిని గట్టనమీయకుండ గ బుసె 
కట్టువరుడు జగతి గానబడునె” 


వధువు కాళింది చిన్నపిల్ల ఆయినా ఎంతో ఆత్మాభిమానంతో ఇలా అంటుంది. 
తలితో 
“కట్న మే కోరివచ్చిన ఖరముతోడ 
దగుదునని కాపురము సయుదానికం టె 
| బెండ్షియే మానుకొని మగబిడ్డవలెనె . 
తల్లిదండుల కడనుంట తప్పిదంబె గ 


60 


అలాచేయడం సంఘవిరుద్ధమనీ, మర్యాద లవణం కాదనీ వాదిస్తున్న 
తల్లితో అంటుందిలా_ 


“కాగు వారుంట చేతనే తాశ్టగీత | 
కొనెడు వారుంట చేతనే గోవుల వధ 
పోవువారుంట చేతనే భోగ వృతి 

అచ ప్రోత్సాహమే హేతు వన్ని టికి ని" 


ఆమె అభి|పాయాలను లక్ష్య పెట్టకుండా పెళ్ళిచెయ్యడ ౦ కోసం ఉన్న కాస్త 
'పొలాన్నీ తండి అమ్ముకొచ్చాడని విని భరించలేక నూతిలోవడి ఆత్మహత్య 
చేసుకుంటుంది. కాళింది చెల్లెలు కమల కట్నం కోరుతున్న పిల్లవాడి తం|డికి 
బుద్ది చెప్పడానికి నిశ్చయించుకుంటుంది. ఆ కుగ్రవాజ్డో " మామగారికి బుద్ది 
“వచ్చేట్లు చేస్తుంది చివరికి. ట్‌ 


నాటకం ఆఖరులో కమల తండి కట్నంకోరే . పశ్ళికొడుకులనూ, కట్టా 
లకూ, లాంఛనాలకూ బేరాలాడే పెళ్ళికొడుకు తం|డు లనూ ఉద్దేశించి ఇలా 
“అంటాడు. 

“కొసరి కట్నములందుకొంటయే గౌరవ 

మని తలపో సెడీ యజ్ఞాలార 

వచ్చి ముద్దుగ బిల్లనిచ్చెదమన గట్న 

ములకు బేరములాడు మూర్గులార 

అబ్బాయి పెండ్లితో నపుసప్పులు తీర్చి 

నిలువ సేయగ జూచు నిచులార 

ముడుపులుగొని తెచ్చి ముంగల నిడుదాక 

పల్లకి యెతని పశువులారా 

ఏమి యన్యాయమిది ! పూర్వ మెన్న డేని 

వరుల నిటువికయించిన వారుగలరె ? 

వూజ్యతర మెన మన పుణ్యభూమియందు 

గటకటా ! నరమాంస విక యము దగునె 1" 


బుద్ధి తెచ్చుకున్న పెళ్ళికొడుకు కట్నా'న్ని ఆశించే యువకుల నుద్దేశించి 
ఇలా అంటాడు. 


61 


“కట్నాల.కె పుస్తకములు జేగొని పాఠ 
శాలలకేగెడు చవటలార | 

పిలిచి కాళ్ళుక డిగి పిల్లని చ్చిన వారి 
కొంపలమ్మించెడి కుమతులార 
అల్క_పాన్నుల నెక్కి యవియివి కావలె 
నని శివమాడెడి యధములార 

ఎంత పెట్టిన దిని యెప్పటిక ప్పుడు 
నిష్టురోక్తులె పల్కు నీచులార !....” 


భర కీ, మామగారికీ బుద్ది చెప్పెన కమల కన్యలకు ఇలా ఉద్యో ధిస్తుంది.. 


“వెలపుచ్చుకొని వచ్చు వెడగులచె బుసె 
కట్టించుకొనియెడు కన్నెలార 

కట్నాల మగలతో గలిసి పలకిలోన 
గూరుచుండెడు పెండ్లి కూతులార 
కోరిన వెలయిచ్చి కొని తెచ్చుకొన్న 
దాసులకు దాస్యము సేయు సుదతులార 
మీ వివాహముల కె మీవారు బుణములు 
పాలౌట గని యోర్సు పడతులార 
ఎంచి చూడగ స్ర్రీజాతి కింత కన్న 
గౌరవము లేమి యిల మరి కలదె? చాలు 
జాలు నికనైన బౌరుషజ్ఞానములను 
గలిగి మెలగుడు సతీ రి గనుడు” 


66 ఏళ్ళు గడిచినా మనం ఇంకా మేలుకోలేదు |, 


(ఉదయం నవతరం వారపతిక, 1_12.89), 


68 
| 


ఇల్లాలిస్టానం - “బొమ్మరిల్లు. 


గత శతాబ్దానికి చెందిన విశ్వవిఖ్యాత నార్వీజియన్‌ నాటక రచయిత 
హెన్‌రిక్‌ ఇబ్బెన్‌ రచించిన _పసిద్ర నాటకాల్లో ఆనాటి పాళ్ళాత్య క్రైస్తవ 
సమాజంలో సంచలనాన్ని రెకెత్తించిన వాటిలో “బొమ్మరిల్లు” పధాన మైనది. 


ఇబ్సెన్‌ రచించిన “బొమ్మరిల్లు” నాటకం పాతి|వత్యానికీ, మాతృత్వానికీ 
గొడ్డలిపెట్టు ఆనీ, సాంమిక విరుద్దమైన త్రీ స్వేచ్చను (పోత్సహిస్తున్నదని 
ఇబ్బెన్‌కి వ్యతిరేకంగా ఆనాటి సమాజంలో దుమారం రేగింది. ముఖ్యంగా, మధ్య 
“తరగతి వారంతా దీన్ని తిరుగుబాటు చర్యగా పరిగణించి, ఇట్‌ సెన్‌ భావాల్ని 
'బాల్భసాహిత్యంగా విమర్శించారు, ఇబ్వెన్‌ మర్యాదస్తుడిలా వారి విమర్శలను 
ఇఖండించకుండా ఊరుకుని, తరవాత మరికొన్ని నాటకాలను రచించి, వాటిద్వారా 
తన విమర్శకుల అభ్మిపాయాలు ఎంత హాస్యాస్పద మైనవో, ఎంత సంకుచిత మెనవో 
1పస్సుటం చేశాడు, 


ఇబ్బెన్‌ ముఖ్యోద్దేశం తన నాటకాల ద్యారా విప్లవాత్మక భావాలను (ప్రబో 
ఛించడం కాదు. అతడు చేసినది తన సమకాలిక సమాజంలో వున్న సమస్యల్నీ, 
చలామణీ ఆవుతున్న భావాల్ని వెలికితెచ్చి, వాటి తీరు తెన్నుల్ని చూడమని చెప్ప 
డమే. అంటే “ఇదిగో, ఇదీ మన సమాజ పరిస్థితి. ఇవీమన సాంఘిక నియమాలు, 
ఇదుగో మన సమాజంలో ఒక స్రీ, ఈమె (పవరించిన తీరు ఇది దీనికి మీరే 
మంటారు ?" అని చెప్పడం మాత మే చేశాడు ఇబ్బెన్‌. 


“బొమ్మరిల్లు” (ఎ డాల్స్‌ హౌస్‌) నాటకం 1679లో (ప్రచురిత మెంది. ఆ 
నాటకంలో టోర్‌ వాల్డ్‌ హెల్‌ మర్‌ అనే పెద్దమనిషి ఉంటాడు. మధ్యతరగతి సంసారి. 
బ్యాంకులో ఆఫీసరు. ఆతని భార్య పేరు నోరా. వారికి ముగ్గరు చిన్నపిల్లలు. ఆ 
చిన్న సంసారం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉంటూ, |కిస్‌మస్‌ పండుగ 
సన్నాహాలు చెసుకుంటున్న సమయంలో, నిర్మల మైన వారి సంసారంలో హఠా 
తగా కల్లోలం చెలరేగుతుంది. 


63 


అంతకు ముందొకసారి భర కి పెద్ద జబ్బు చేసినప్పుడు పొరుగూరిలో హాస్పి - 
శుల్లో ఉంచి వెద్యం చేయించడానికి చాలా డబ్బు అవసరమవుతుంది. నోరా” 
తం డిని అడుగుదామంటే, ఆయన కూడా చావుబతుకుల్లో ఉన్నాడు. ఆ వృద్దుడికి . 
తన భర, జబ్బువిషయం చెప్పి మరింత బాధపె పెట్టడం ఇష్టంలేక , భరపనిచేసే 
బ్యాంకులోనె పని చేస్తున్న నిల్‌ స కోగ్‌ స్టాడ్‌ ఆనే చిన్న ఉద్యోగి దగ్గర భరకు 
తెలియకుండా కొంత డబ్బు అప్పు తీసుకుంటుంది. భర ఆరోగ్యవంతుడవుతాడు. 
ఇంటి ఖర్చుకోసం నెలా నెలా భర్తఇచ్చిన డబ్బులోనే ఎంతో పొదుపుచెసీ కమ 
(క మంగా అప్పుతీరుస్తూ ఉంటుంది. ఇ౦కా కొద్దిగా బాకీవున్న సమయంలో కోగ్‌ 
స్టాడ్‌ ఆ(క్రమ (పవర్తన మూలంగా అతన్ని ఉద్యోగంనుంచి తొల గించబోతున్నట్టు 
చెబుతాడు కొత్తగా మేనేజర్‌ స్థానంలో కొచ్చిన హెల్‌ మర్‌. 


అప్పుడు (కోగ్‌ స్టాడ్‌ వచ్చి నోరాని అడుగుతాడు హెల్‌మర్‌తో చెప్పి తన 
ఉద్యోగం నిలబెట్టమని. తనభర్త చాలా “స్టిఎక్ట్‌” అనీ, తన మాట వఏనకపోవచ్చు 
ననీ నోరా అంటుంది. దాంతో. |కోగ్‌స్టాడ్‌ తనదగ్గర నోరా అప్పుతీసుకున్న 
విషయాన్నీ, అపు తీసుకున్నప్పుడు తనకిచ్చిన “బాండ్‌” మీద తనతం|డి హామీ 
ఇచ్చినట్టుగా (తండి అప్పటి పోయాడని తరవాత తెలుస్తుంది) నోరాయే తండి 
“మర సంతకం చేసిన రహస్యాన్ని హెల్‌ మర్‌తో చె ప్పెస్తానని బెదిరిసాడు, 


నోరా కంగారు పడిపోయి, తన రహస్యాన్ని తన స్నేహితురాలు మిసెస్‌. 
లిండ్‌తో చెప్పుకుంటుంది. మిసెస్‌. లిండ్‌ ఒకప్పడు కోగ్‌స్టాడ్‌ని పేమించి. 
పెళ్ళి చేసుకుందామనుకున్నా విడే. పరిస్థితులు కలిసిరాక, వేరొకర్ని చెసుకుని, , 
తరవాత వైధవ్యాన్ని పొందుతుంది. ఆమెకు సహాయం చేసానంటాడు హెల్‌ మర్‌, 
ఆయితే, కోగ్‌స్టాడ్‌ని తొలగించి, ఆ స్థానంలో మిసెస్‌. లిండ్‌ని నియమించాలను 
కుంటాడు. 


నోరా బతిమాలినా హెల్‌ మర్‌ వినిపించుకోకుండా _ోగ్‌ స్టాడ్‌ని ఉద్యోగం 
నుంచి తొలగించినట్లు ఉత్సరువుకూడా జారీచేస్తాడు. (కోగ్‌ స్టాడ్‌ నోరా రహస్యాన్ని 
బట్టబయలు చేస్తూ ఉత్తరం రాసి హెల్‌ మర్‌కి అందేలా చూసాడు. ఆ ఉత్తరం 
భరకి అందకుండా ఉండాలని నోరా ఎంత _పయత్నించినా కుదరదు. స్నేహితు ' 
రాలి సహాయాన్ని కూడా ఆర్థిస్తుంది. 


. . రహస్యం తెలిసిపోగానే, హేల్‌మర్‌ కోపంతో .చిందులు తొక్కుతాడు. 


ర్క 


నోరాని నానామాథటలూ అంటాడు. వర్త ఆరోగ్యం కోసం, భర మీది [ పేమతో' 
మాతమే ఆతనికి: తెలియకుండా ఆప్పు తీసుకున్నది, చావుబతుకుల్లో ఉన్న 
తం, డిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన పెట్టవలసిన హామీ సంతకాన్ని 
తనే పెట్రైసిందన సి క్షం ఎ దురుద్రేశంతోనూ చేసిన పనికాదనీ, ఎవరికీ కష్టం. 
కలిగించకూడదని ' చేసిన పని మా, తమేననీ ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా 
నోరాని నానా దుర్భాషలాడి, తన తో ఇక కాపురం చెయ్యడానికి గానీ, తన పిల్ల 
లకి తల్రిగా వ్యవహరించడానికి గానీ తగని స్త్రీ అంటూ నిందించి, తన పరువు 
బయటపడకుండా ఉండటానికి మా|తమె ఆమె తన ఇంట్లో. ఊండేం మకు ఆను. 
మతినిస్తున్నట్లు “తీర్పు” చెబుతాడు. 


ఈలోగా నోరా స్నేహితురాలు మిసెస్‌ లిండ్‌ నచ్చచెప్పడం మూలంగా 
కోగ్‌ నై సైడ్‌ తనకు నోరా రాసిచ్చిన “బాండ్‌"'ని తిరిగి పంపించేసాడు హెల్‌ మర్‌కి. 
హెల్‌ మర్‌ ఇక గండం గడిచిందని, తన పరువు దక్కిందని పరమానంద పడి. 
పోయి, నోరాని పిలిచి, జరిగినదంతా మరిచిపోయి ఇక హాయిగా ఉండొచ్చుననీ, 
తనన్న మాటలన్ని టిని మరిచిపోమనీ చెబుతాడు... తనకి భార్య పె పేమ లేక 
కాదనీ, పరువు ముఖ్యం కాబటి తనలా [పవఠి ౦చాడని చెబుతాడు 


నోరాకి “కనువిప్పు” కలుగుతుంది. ఇన్నాళ్ళూ ఆ ఇంట్లో తనకున్న స్థానం. 
ఏమిటో తెలుసుకుంటుంది. కష్ట సమయంలో తనను ఆదుకుంటాడని ఆశించిన 
భర, తనను ఇన్నాళ్లూ ఎంతో _పేమగా చూసుకుంటున్నాడనుకున్న భర భార్య 
తవ్పుని క్షమించలేనంత స్వార్ధపరుడనీ, ఆతనికి తన పరువేతప్ప భార్యమీద 
కించిత్తు గౌరవం లేదనీ, ఇన్నాళ్లూ చూపినది (పేమ కాదనీ, కేవలం తనను ఒక 
ఆటబొమ్మని చేసి తన ఆనందం కోసం వాడుకున్నాడని, ఆ ఇల్లొక “బొమ్మ 
రిల్లు” అనీ ఆనిపించి, నోరాకి విరకి కలుగుతుంది. తన పిల్లలకు తల్లి ఆని చెప్పు 
కోవడానికీ, తన భరకి భార్య ఆని చెప్పుకోవడానికీ ఏలులేని ఆ ఇంట్లో ఇక 
తనకు స్థానం లేదని నిశ్చయించుకుని వివాహ బంధాన్ని తెంచుకుని ఇంట్లో చి. 
వెశిపోతున్న ట్లు చెబుతుంది. హెల్‌ మర్‌ ఎంత |బతిమాలినా, సర్దిచెప్పినా తన. 
నిర్ణయాన్ని మార్చుకోదు. ఇప్పటికైనా తన కాళ్ళమీద తను నిలబడటానికి, తన 
వ్యకి త్వాన్ని నిలబెట్టుకోవడానికీ (పయత్నిసానంటుంది. 


భరనీ, పిల్ల ల్నీ పట్టించుకోకుండా నోరా ఇల్లు విడిచి వెళ్ళిపోవడం జర్మన్‌ 
లీ బ్‌ ౧ 


65 


సమాజంలో, ముఖ్యంగా మధ్య తరగతి వారిలో సంచలనం కలిగించింది. ఆంతా 
“నోరా” (_వవర్తననీ “నోరా”ని సృష్టించిన ఇబ్సెన్‌ నీ త్మీవంగా విమర్శించారు. 
ఒక ఇల్లాలు అలా భర గనీ, పిల్లల్ని విడి చి పెర్తేసి వెళ్ళిపోవడం సమాజ విరుద్దమనీ, 
భర ఎందుకైనా కోప్పడినంత మాతాన ఇల్లు విడిచి పెట్టడం తగదనీ, పెగా, 
తప్పు చేసినదానికి అంత పౌరుషం దేనికనీ, అటువంటి స్రీలు సభ్యసమాజునికి 
[ప్రమాదకర మైన వారనీ, జర్మన్‌ దేశస్టు లేకాక, ఇతర పాళ్చాత్యదేశస్టులు కూడా 
ఆనాడు ఎంతోమంది తీవంగా విమర్శించారు. 


ఇబ్సెన్‌ ఈ నాటకాన్ని రాసీ 110 సంవత్సరాలైంది పాశ్చాత్యదేశాల్లో 
[కమంగా సాంఘిక దృక్పథంలో, (పవర్శనలో కొంత మార్పువచ్చింది. కాని, 
ఈనాటికీ మన సమాజంలో ఏ స్రీ ఆయినా “నోరాలా (పవరి సే, ఆ స్రేకూడా 
దాదాపు అవే విమర్శలకు గురి అవుతుంది. ఒక శతాబ్దం దాటినా మన దేశంలో 
మాతం ఇంకా మధ్యతరగతి మనస్త త్వంలో మార్పు రానట్రై తోస్తుంది. 


Il 


పారిస్‌లో నా పర శ్రటనానుఖ వాలు 


మళ్ళీ రామాయణం ఎందుకు రాశారంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 
శారు"...చేసిన సంసారమే సేయుచున్నది తనదైన యనుభూతి తనదిగాన”అని 
సమాధానం చెప్పినట్టుగా, ఆంతర్జాతీయ ఖ్యాతిగాంచిన పారిస్‌లో నేను పొందిన 
ఆనుభవాలను, అనుభూతులను వివరిస్తున్నాను. ఆందరికీ తెలిసిన విశేషాలే ఆయినా 
అందులో కొన్ని వినోదాన్ని కలిగిస్తే కలిగించవచ్చు, కొన్ని కొందరికి ఉప 
యోగకరం కావచ్చుననే ఉద్దేశంతో 


1976 జూన్‌ 27వ తేదీనాడు ఇక్కడ_అంటే 'పార్తీ”లో (“ర” అనే అవ 
రాన్ని |ఫెంచివాళ్ళు “ర్ల” అన్నట్టుగా ఆంగిట్లోంచి అంటారు. “పారిస్‌”లో 
భకారం నిశ్శబ్దం ) మూడు గంటలకు “షార్ట్‌ ద్‌ గోల్‌” విమానా|శ యంలో 
మధ్యాహ్నం వేళ, ప్రథమంగా |ఫెంచి నేలమీద అడుగుపె ట్రాను. విమానా 
[శయం లోపల మొట్టమొదటగా కనిపించిన “గిషే” (కౌంటరు) దగ్గరికి వెళ్ళి, 
న్యూఢిల్లీలోని పాలమ్‌ విమానాశ్రయంలో నేట్‌ బ్యాంక్‌ యిచ్చిన డాలర్లను 
| ఫెంచి కరస్సలోకి మార్చుకున్నాను. కౌంటరులోని వ్యక్తి మొదట చిరిగిపోయి, 
నలిగిపోయిన నోట్లను నా ముందు వడేశాడు. వేరే మంచి నోట్లను ఇమ్మన్నాను. 
ఫరవాలేదు తీసుకోమన్నాడు.(ఇక్కుడ కొన్నాళష్టన్నాక మెల్లిగా నాకూ అలవాటైంది 
చిరిగిపోయిన నోట్లని ఇవ్వడమూ, పుచ్చుకోవడడమూ). “సిల్‌వుపే” (ప్రీజ్‌) 
అన్నాను దీనంగా. మళ్ళీ నాదగ్గిర నుంచి వాటిని ఎవరూ పుచ్చుకోరే మోనన్న 
భయంతో కొంచెం నసీగి. “వ్వాలా” (అదుగో) అంటూ కొత్త నోట్లు ఇచ్చాడు. 
“మెర్స్‌ సీ” చెప్పి ముందుకి సాగాను. 


మరొక గిష్నే దగర “పాస్‌ పోర్‌” చూపించి, అతను ఇచ్చిన సూచన 
11పకారం పక్కకు తిరిగి ముందుకు వెళ్ళగానే ఎదురుగా “ఎస్క-లియె” కని 
పేంచింది పాకుతున్న మహా సర్పంలా. కాలు జారుతుందే మోనని భయపడుతూనే, 
ముందుగా వెళ్ళినవాళ్ళని అనుసరించాను. అడుగు పెడుతూనే కెవ్వు మన్నాను. 
శాళ్ళవైపు చూసుకున్నాను. ఏమీకాలేదు నిజానికి. చేతిలో ఉన్న చిన్న సూట్‌ 


70 


కేసుని భుజాన ఉన్న బరువై న సంచీని, చీరకు చ్చెళ్ళనీ సరిగ్గా సర్దుకుని కదిలే 
మెట్టుమీద స్థిరంగా నిలబడడానికి (పయత్నించాను పై మెట్టుమీద నిలబడిన 
చిన్న పిల్లలిద్దరు (_ఫెంచి వాళ్ళు) నౌ అవస్థచూసి. నవ్వాళు: నస్క లియె" వదిలి 
మళీ గచ్చు మీద కాలు 'పెట్రముందు ఆ పిల్లలు నా వెప పు తిరిగి “అతాన్సియో౮ 
(జాగ త్త) అన్నారు. గచ్చుమీద కాలు పెడుతూ మరోసారి కెవ్వుమని అరిచి 
బల్పలను నవ్వించాను. 


నా “వలీజ్‌” (పెపై) ఎక్కడ వుందని అక్కడ కనిపించిన ఒక అధి 
కారిని అడిగాను. అటు (పక్కనే గిరగిర లంగ్‌, ఒక చ|కం వై పుకు: 
చూపించాడు. నావంటి [ప్రయణీకులు కొంతమంది "అక్కడ నిలబడి వున్నారు. 
బల్ర చ్మకం మెల్టిగా తిరుగుతున్నది. 


ఎవరి“ పధి కనిపించినప్పుడు వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. సద్‌ 
నిముషాలు నిలబడ్డాను. నా పెట్టె కనిపించలేదు. నాగుండె దడదడ కొట్టుకుంది. 
నేను వచ్చె లోపల ఎవరన్నా పట్టుకు పోయా రేమోనని. అక్కడ పెశ్రైలు తనిఖీ 
చేసి ఇచ్చేందుకు ఎవరూ లేరు. నాతోపాటే | పయాణంచేసీన ఢిల్లీ అమ్మాయి అదే 
సమయానికి అక్కడికి చేరుకుంది. నా భయాన్ని ఆ అమ్మాయికి వెల్పడిం చాను. 
“ఏంఫరవాలేదు. నీ 'పెట్టెని నువ్వు తీసుకునేదాకా తిరిగి తిరిగి మళ్ళీ నీముందుకు 
వసుంది. ఇక్కడ ఇతరులు ఎవ్వరూ తీసుకుపోరు” ఆంది. ఆంతలోనే నా'పె టై. 
కనిపించింది. 


నాకోనం ఎయిర్‌ పోరుకి వసారనుకున్న వాళ్ళివరూ రాలేదు. అన్ని. 
అవాంతరాలకూ సంసిద్దమయే వున్నప్పటికీ నా ఒంటరి తనానికి ఒణుకు పట్టుకుంది . 
నాతో వచ్చిన ఢి లీ అమ్మాయిని కలుసుకోవడానికి ఒక (ఖంచి ఆమ్మాయి. 
తం|డితో కలిసి వచ్చింది. నా అవస్థ చూసీ, నన్ను తమకారులో తీసుకు వెళ్ళి, 
పారిస్‌ నగరం మధ్యలో ఎక్క డెనా దింపుతామనీ, అక్కడ నుంచి నేను వెళ్ళ 
వలసిన చోటుకి టాక్సీలో వెళ్ళవచ్చుననీ చెప్పి “'దకో?” (సరేనా) ఆన్నారువారు. 
'దకో, మెర్ట్‌సీ అన్నాను. ఆ ఆమ్మాయి తండి నా పెట్టెలను. ఆ అమ్మాయి 
పెపిలను ఒక తో పుడు బండిలో పెట్టి (అటువంటిబళ్ళు సైషన్రలోనూ_సూపర్‌ 
బజార్లలోనూ ఎక్కువగా వుంటాయి.) తోసుకుంటూ ముందుకి బియలు దేరాడు. 
“క్షన్ణమ్స్‌”లో ఎక్కువగా ఏదీ య చెయ్యలేదు. నేను ies మాగాయ. 


Wa ad 


(ర. 


ఉఊరగాయని ఏదో మందు అనుకొని ఆనుచూనించి, తీసేసుకుంటారేమోనని నా 
మనస్సు బిక్కు. బిక్కుమంది. తనిఖీ చెయ్యకుండా ముందుకు పంపించాడు. 


“ఆసాన సొ (5 )” లిఫ్ట్‌లో [కిందికిదిగి అక్కడ నిలిపివున్న ఆయన 
కారుతో బయలుదేరాం. నన్ను “షాండజ్‌ ఎలీజే” (ఢిల్లీలో కనాట్‌ పేస్‌ లాంటి 
పేరుపొందిన షాపింగ్‌ సెంటర్‌లో దింపారు. ఆయనే ఒక “త క్రీ” (టాక్సీ)ని 
పిలిచి డై9వరుతో మాట్లాడి. నన్ను కూర్చో పెట్టాడు. వాళ్ళకు “మెర్స్‌ సీ, ఓ (ర్త 
వ్వా” చెప్పి బయలుదేరాను. దారిలో హఠాత్తుగా గుర్తుకొచ్చింది. నాకు_ఢి ల్రీలో 
మాపొఫెసరు ఓకావిడ ఒక ఉత్తరం ఇచ్చి. పారిస్‌ ఎయిర్‌ పోర్టులో దిగగానే 
అక్కడ పోస్టు చెయ్యమని చెప్పింది. అక్కడ జరిగిన గొడవలో ఆ సంగతి 
మరిచిపోయాను. 


టాక్సీ అతన్ని ఒర్‌ పోస్టు బాక్సు దగ్గర ఒక్క_తృణం ఆపమని అడిగాను, 
సరేనంటూ ఒకచోట టాకీ ఆపి “వాలా” ఆన్నాడు. ఉతరం తీసుకుని టాక్సీదిగి 
పుట్‌ పాత్‌ దాటి ఇటూ అటూ చూశాను. పోస్టుబాక్సులాంటింది ఎక్కడా నాకు 
కనిపించలేదు. అనుమానం వెసింది. “అయ్యో ఎందుకు దిగానా. ఇప్పుడు ఆ 
టా క్సీవాడు నౌ పెట్టెలు తీసుకుని తురుమంచే. నాగతేంకాను, టాకీ నంబరు 
కూడా చోట్‌ చేసుకోలేదుఅని క్షణం నా మనసు విలవిల్లాడింది. వెనక్కి తిరిగి 
చూకాను, టాక్సీ ఆతను చ|కంమీద చెతులు పెట్టుకుని వున్నాడు. బాబోయ్‌ 
మయలుదేరి వెళ్ళిపోతున్నా డే మోనని భయం. ఆడుగుముందుకుగాని, వెనక్కు గాని 
వెయ్యలేక వెరిగా చూశా నతనివెపు “వ్యాలా” అన్నాడు. మళ్ళీ ఒక వైపుకి 
చూపించి. అక్కడ నోరుతెరుచుకొనిఉన్న గుండని పెదైలాంటిది కనిపించగానే 
ఆందులో ఠక్కున పడేశాను ఉ తరం. 


అటు పక్కగా ఉన్న “కఫే" బార్‌ ముందు కుర్చీలో కూర్చున్న ఆడ 
వాళ్ళిదరు నన్ను చూసి కెవ్వుమని అరిచి నవ్వడం మొదలు పెట్టారు. ఏం చేళానా 
ఆని అనుమానంవేసి టాక్సీ డైంవరుకేసీ చూశాను, చివరికి అతను టాక్సీ దిగి నా 
వెపుకి రావడానికి బయలుదేరాడు. అతను టాక్సీ దిగిన తరవాత నా మనస్సు 
స్టిమితవడి, బుర సరిగ్గా వని చెయ్యడం మొదలు పెట్టింది, నేను ఉత్తరం వడేసిన 
చ టమూత వెడల్పుగా వుండడంవల్ల (అది చెత్తకాగితాల పెట్టె) వేళ్ళు పెట్టి 
ఉత్తరాన్ని పైకిలాగేసి, మళ్ళీ ఇటూ ఆటూ చూస్తే ఏపోస్స్‌” అత్తి శ్లాసివున్న లేత 


అజో 


[ 


Jj 8 
0 


క 


పసుపు వచ్చరంగుది చిన్న పెచె ఒకటి కనిపించింది. ఆందులో వేశాను చివరికి. 
= అక్కడ వున్న ఆడవాళ్ళూ, టాక్సీ అతనూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు, 
వాళ్ళకేం తెలుసు మన దేశంలో పోస్టు బాక్సు ఎర రంగులో ఉంటుందని ? 


మళ్ళీ బయలుదేరి చివరికి “సితే ఆంతర్నాసియనాల్‌ ” ముందు ఆపాడు. 
ఆతను అడిగిన 22 _ఫాం(కు)లు చెల్లించి సామాను తీసుకుని పారిన్‌ యూనివర్శిటీ 
ఇంటర్‌ నేషనల్‌ హాస్టలు ఆవరణలో అడుగు పెట్టాను. విమాన _వయాణ 
నిబంధనల |పకారం పట్టుకొచ్చిన 20 కిలోల బరువున్న పెద్ద పెదైకాక (ఉన్న 
మంచి పట్టుచీరలన్నీ పట్టుకొచ్చాను వద ల్రైక) అయిదు కిలోల బరువున్న చిన్న 
సూట్‌ కేసూ, చేతి సంచీ (మామూలు విండ్‌ బేగ్‌ కాక). ఇవన్ని మోసుకుంటూ 
బయలుదేరాను. ఎండ మండిపోతున్నది. 


1976లో యూరప్‌లో ఎండలు ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయి. 
అదొక విపరీత పరిస్టితి. కొంత మంది విద్యార్దులూ, విద్యార్థినులూ దాదాపు ఒంటి 
మీద బట్టలు లేకుండా చెట్ల నీడన పడుకుని వి శాంతి తీసుకుంటున్నారు. దారిలో 
కనిపించిన ఒక రిద్దరిని “మెయిజోన్‌ లాంద్‌” (ఇండియా భవనం), ఎక్కడ 
వున్నదని అడిగి, వాళ్ళు చెప్పిన వకారం ముందుకు వెళ్ళాలని [ప్రయత్నించాను 
కాళ్ళు ముందుకు సాగలేదు. “పెన తలతిరిగి పోయే ఎండ, చేతులు పుళ్ళు 
పడిపోయేటంత సామాను. కళ్ళనిళ్ళు తిరిగాయి నా అవస్థకు. ఇంతలో అదృష్ట 
వశాత్తు ఒక అరబ్‌ యువకుడు ఆటువసూ నన్ను చూసి, జాలివడి నా పెద్ద పెద 
ఆందుకుని నన్ను కూడా తీసుకువెళ్ళాడు. 





నేను ఎరుగున్న పెద్ద మనిషి ఊళ్ళోలేడు. మరొకతనికోసం ఢిల్టీనుంచి 
ఎవరో ఇచ్చిన పాకెట్‌ ఒకటి పట్టుకువచ్చాను. ఆ వంకతో అతని దగ్గరకు 
వెళ్ళాను మరొక దేశపు భవనానికి అతనితో అతని భార్య కూడా వుంది. 
వాళ్ళిద్దరూ నన్ను ఆదరంగా ఆహ్వానించారు. దాహంతో నోరు ఆరిపోయివుంది. 
మంచినీళ్ళున్నా యా అని ఆవిడను అనుమానంగా అడిగాను. |ఫాన్సులో అందరూ 
వెన్‌గాని, వీరుగాని తాగుతారనీ, మంచినీళ్ళకు బదులు సోడా నీళ్ళలాంటివి తాగు 
తారనీ విన్నాను. ఆవిడ వాష్‌ బేసిన్‌లో వున్న కుళాయిలోంచి సీళ్ళు పట్టి గ్లాసు 
చేతికందించే సరికి [(పొణం లేచివచ్చినట్టయింది. వరుసగా అయిదారు గ్లాసుల నీళ్ళు 
తాగేశాను: మళ్ళీ దొరుకుతాయో లేదో నన్నట్లుగా: అతనే ఎలాగో తంటాలుపడి 


73 


ఇండియా భవనంలో నాకు గది ఇప్పించాడు తాత్కాలికంగా. (ఫెంచి [పభుత్వం 
స్కాలర్‌షిప్‌ ఇచ్చి ఫలానా రోజుకు రమ్మని ఆహ్వానిస్తుంది తప్ప, రాగానే 
అక్కడ వసతి సౌకర్యాలు చూపించే దిక్కుం౦డదు. తెలిసివున్న వాళ్ళివరన్నా 
ఇక్కడ వుంటేతప్ప |చెయినింగ్‌కు, చదువులకు వచ్చేవాళ్ళు పడేపొట్లు వర్ణనా 
శీతం. 


గదిదొరకగానే |పాణంతే లిక అయింది. ఆరవ అంతస్థులో మారుమూల 
గదిలోకి వెళ్ళగానే హాయిగా ఫ్యాను వెసుకుని కాస్సేపు పడుకుందామనుకుని 
ఇటూ ఆటూ చూశాను. గదిలో ఎక్కడా ఫ్యానులేదు. గాలిలేదు. బయట ఎండ 
మండిపోతోంది. గదిలో ఊపిరి సలపలేదు, (ఫ్రాన్సులో ఎక్కడా ఫ్యానుల సదు 
పాయం వుండదు. వాళ్ళకు ఎప్పుడూ ఎండలు ఎక్కువగా వుండవు కాబట్టి 
చలికాలంలో వెచ్చగా వుండడానికి మాతం “ఫోఫాజ్‌ సం తాల్‌” (నెంటలు 
హీటింగ్‌ వుంటుంది.) ఆదేమీ తెలియక “ఇదెక్కడి భూతలస్వర్గంరా బాబూ 1" 
అనుకున్నాను, 


సాయంకాలం అయిదు దాటింది. ఎండ త్మీవత ఢిల్రీలోలాగ వుంది కాని 
'రాతి పది దాటినా సూర్యుని వెలుగు వుంది. మెల్రిగా అప్పుడు చీకటి పడడం 
మొదలైంది. ఈ వింత చూడడానికి ఎంతో ఆశ్చర్యంవేసింది. మొదట్లో గడియారం 
సరిగా పనిచెయ్యడం లేదనుకున్నాను. 'ఆ కనిపించేది సూర్యుడా చం|దుడా?'అని 
అడిగిన సర్హార్ణి లీ గురుకొ చ్చింది. పాపం, ఆతనలా ఆడిగివుండ డంలో తవు 
లేదు. ఇలాంటిచోచె అడిగివుంటాడు అనుకున్నాను. ఉదయం యథా పకారం 
ఆరుగంటలకు బాగా వెలుగువచ్చింది. మెల్లిమెల్లిగా పారిస్‌ జీవన విధానానికి 


అలవాటు పడ్డాను. 


ఇకాడ (ప మయాణం చెయ్యాలం టి “మై తో”లో గాని (అండర్‌ గౌండ్‌రై ల్వే) 
బస్సులో గాని వెళ్లాలి. ఇక్కడ చాలా రోజులువుండేవాళ్ళు [ప్రయాణం చవుకగా 
చెయ్యాలం టే కొన్ని పద్ధతులువున్నాయి. నెలకు ఒకసారి ఫస్టు తారీకున ఆరెంజ్‌ 
టికెట్లు కొనుక్కుంటే నెల పొడుగునా పారిస్‌లో ఎక్కడి కెనా మెతోలోగాని 
బస్సులో గాని వెళ్ళవచ్చు. ఖరీదు 45 [పా ((కు లు. మొదటిసారి కొన్న ప్పుడు 
ఒక పెద్దకార్డుమీద మన ఫొటో ఆతికించియిస్తారు. దానిలో చిన్న టిక్కెట్టు పెట్టు 
కోవాలి, |పతి నెలా ఒక టిక్కెట్టుకొని ఆ “కార్‌ ఒరాంజ్‌ ”లో పెట్టుకుని _పయా 


"74 


ఇాలకు, వాడుకోవాలి. మెత్రో స్టేషనులో ఉండే ఆటోమాటిక్‌ మెషినులో ఒకవైపు 
కన్నంలోంచి టి క్కెట్టుదూర్చితే ఎదురుగా ఉన్న మరోకన్న౦లోంచి బయటికి 
వస్తుంది. అది తీసుకున్న తరువాత ఇనుపక గి తెరుచుకుంటుంది. ఇప్పుడు ఆవతలి 
వైపుకివెళ్ళి మెతోలో కూర్చోవడానికి దారిదొరుకుతుంది. ఆరెంజ్‌ కార్డులేనివాళ్ళు 
ఎప్పటికప్పుడు పదిచొప్పున పసుపుపచ్చరంగు టిక్కెట్టు కొనుక్కోవచ్చు. 
వీటిని ఒక సారివాడిీ మెతో స్టేషనుదాటి బయటికివచ్చిన తరువాత మళ్ళీ వాడ డానికి. 
వీలులేదు. 


బస్సులో అయితే ఎక్కు. వగా ఈ పచ్చటి క్కెట్టును చిన్న మెషినులో పెటి 
స్టాంపువడినతరువాత మళ్ళీ తీసుకొని బస్సుదిగేవరకూ దాచుకోవాలి. ఈ బస్సులలో 
కండక్షరు ఉండడు. బస్సు డ్రైవరే టిక్కెట్టుఇస్తాడు. ఆవసర మైనవాళ్ళకు, బస్సు 
ద్వారాలు రండూ. వాటంతటవె తెరుచుకొని నమూసుకుంటాయి (బస్సు ఆగడం,. 
బయలుదేరడంతో \, ఆఫీసులకు వెళ్ళివచ్చే వేళలు కానప్పుడు ఏదైనా స్టాపులో 
దిగాలంటే బస్సులో సన్నని ఇనుపస ౦భానికివన్న బెల్‌ నొక్కాలి. అప్పుడు. 
బస్సు ఆగుతుంది. 


బస్సుగాని మ్మెతోగాని ఒకటి రెండు నిముషాలకంటె ఆగదు. మెతోలో 
ఎక్కేటప్పుడు, దిగేముందూ సాయంగా తలుపుతెరుచుకోవాలి. కాని మెతో' 
బయలుదేరే సమయంలో తలుపులు వాటంతటఆనె దడాలున మూసుకుపోతాయి... 
చాలా జ్మాగతగా వ్యవహరించాలి. (పతి అయిదు నిమిషాలకు ఒక మెతోవస్తుంది. 
సాధారణంగా పారిస్‌లో ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా సులభం. కాని, మెతోప్టాను. 
మాతం కులంగా ఆరం చేసుకోవాలి. కొతలో చాలా గందర గోళంగావుంటుంది, 
మెతో సైషనుమార్శం [పతి ముఖ్యమైన వీధి పక్కనా వుంటుంది. అక్కడ మెట్టు 
దిగి వెడితే మెతో సైెషను కనిపిస్తుంది. మెతోలు మారడానికి లోపల గుహల 
లోంచి నడుచుకుంటూ వెళ్ళి మెట్టు ఎక్కు తూదిగుతూ అప్పుడప్పుడు ఎస్కలిమేల. 
మీద వెడుతూ మనం వళ్ళవలసినదిక్కు కు వెళ్ళాలి. స్టేషన్లు, మెతోలు, బస్సులు 
చాలా పషరిశు (భంగావుంటాయి. స్టేషన్లలో కూర్చోడానికి సీట్లు పుంటాయి. (పతి. 
సేషనులో లా Pe PT sg వాటిలో పు స్తకాలు, "బొమ్మలు, పువ్వులు, 
మొద లెనవి ఆమ్ము తారు, 


-- ఇక్కడ [పతి దుకాణంలోనూ- పెద్దదిగాని, చిన్న దిగాని_ (పతి వస్తువు. 


75 

మీద ధర రాసి వుంటుంది. బేరాలు లేవు. ఆప్పుడప్పుడు వాళ్ళే ధరలు తగ్గించి 
“ఫోల్డ్‌” (సెల్‌ ) అని బోర్లు పెడ తారు. నగరం నిండా ఎన్నో “సూ “సూ పర్‌మార్షేలు” 
ఉన్నాయి ఇక్కడ వస్తువులు తక్కిన దుకాణాలలో కంచె కి కొద్దిగా చవక: ఇవి 
కాక “యూనిిప్రి”, “పీజూని”, “మోనోపీ” అనే పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్లు 
కొన్ని వుంటాయి వాటిలో అన్నిరకాల వస్తువులూ కొంత చవకగా దొరుకుతాయి. 
ఇక్కడ చాలా పేరుపొందిన సూపర్‌ మార్కెట్లలో 'గేలరీ', 'పాయత్కో 
“పాంతా౮, “సమారితేన్‌' ముఖ్యమైనవి. నిత్యావసరమయ్యే భోజనపదార్జాలు 
కొనుక్కో_ వడానికి (పజలు “సూపర్‌ మార్షె” ఆసి రాసివున్న చిన్నచిన్న సూపర్‌ 
మార్కెట్లకు వెడతారు, 


క్యూ పద్దతి _ఫంచి నిత్యజీవిత విధానంలో ఒక భాగం. (పతి ఆఫీసు 
కౌంటరు దగర, (పతి దుకాణంలోను (కూరలమ్మే దుకాణంలో కూడా ) జనం. 
క్యూలో నిలబడ తారు, ఒకరిద్దరు అయినా సరే ఒక వరసలో నిలబడతారు. ఆలా 
క్యూలో నిలబడసివాశ్ళను దుకాణదారులు కూడా లెక్క చెయ్యరు. యూనివర్సిటీ 
“ఆస్తారాలోలో కూడా విద్యార్థులు వరుసలో వెళ్ళి ఒక్కొక్క [చె తీసుకుని 
అందులో కత్రి, ఫోర్కు_, గ్లాసు వరుసగా పెట్టుకుంటూ ముందుకు నడిచి అకడ 
'మేట్రలో పెట్టిన వస్తువులను ఒక్క్కాా-క్క ట్రే తీసుకుని ఒకచోట కూర్చుని తిన్నాక 
మళ్ళీ వరుసగా వెళ్ళి ఒకొక్క టే తిరిగి ఇచ్చేసి వెళ్ళాలి. 


యూనివర్సిటీ రస్తారా(లో భోజనం ఖరీదు 8-8 (ఫా కులు, ముప్పయి 
ఆయిదు సంవత్సరాల వయస్సు దాటిన విద్యార్థికి మాతం ర.గ0 పా(కులు. 
వాళ్ళిచ్చెపదార్థాలు రుచిగా వుండకపోయినా (సాధారణంగా ఉప్పుకూడా లేకుండా 
అన్నీ చప్పగా అదొకరకం వాసనతో వుంటాయి) అన్నీ పోషకసదార్గాలే ఇస్తారు, 
ఆరోగ్యానికి మంచివి. అనేక వసువులు అన్నీ ఒకసారి బయట క్త 5 లలో తింటే 
15 (ప్రా(కు)లు దాకా అవుతుంది. ఇంట్లో చేసుకుంటే అంత ఖరీదు అవదు కాని 
కూరలు, పళ్ళూ చాలా ఖరీదు ఆవుతాయి. 


ఇక్కడ సాధారణంగా అందరు వాడే (బెడ్‌ మనవేపులా దిమ్మలాగ. 
ముక్క-లు చేసీ పుండదు. పొడుగ్గా దుడ్డు క|రలా వుంటుంది. దీన్ని “బగెత్‌” 
ఆంటారు. పెకి గరుకుగా వుండి లోపల మెతగా వుంటుంది, ఒక్కరోజు కంటె. 
తాజాగా వుండదు. అందరూ ఏరోజు కారోజు కొనుక్కొని తింటారు, మనవై ప 


76 


చొరికే _బెడ్‌ దీనికి రెట్టింపు ధర. ఈ బగెత్‌కి అలవాటు వడటానికి కొన్నాళ 
వడుతుంది. నములుతుంటే దవడలు నొప్పులు పుట్టడమే కాక నోరు లోపలి 
భాగం చెక్కుకుపోయి నోరంతా పుండు పడినట్టవుతుంది 


ఇక్కడ బియ్యం మంచివి దొరుకుతాయి. ఆట్టప్యాకెట్టలో కిల్ళోగాము 
చొప్పున అమ్ముతారు. అమెరికా నుంచి వచ్చినవి, మెడగాన్మర్‌ నుంచి 
వచ్చినవి, వియత్నామ్‌ నుంచి వచ్చినవి రకరకాలు దొరుకుతాయి. కిలో గాము 
బియ్యం ధర 45 (ఫా6ం(కు)ల మధ్య వుంటుంది. “వండితే అంటుకోవు"” 
అని పతి పాకెట్‌ మీద రాసి పుంటుంది ఇక్కడి వాళ్ళకు మెతుకు మెత పడి 
అంటుకుంటే నచ్చదు. 


ఇక్కడ గోధుమ రవ్వ చాల మంచిది దొరుకుతుంది. ఎక్కడా చెత గాని 
ఇసుక గాని వుండదు బంగాళదుంపలు, ఉల్లిపాయలు, గజనిమ్మకాయలు 
(కోలగా వుండేవి) మొదలైనవన్నీ కిలో|గాముల చొప్పున స్త్మాసిక్‌ ఆల్రిక సంచు 
లలో కటి సూపర్‌ మార్కెట్లలో అమ్ముతారు. విడిగా కావాలంటే కూరల చుకాణా 
లలో కొనుక్కోవాలి. సీమ మిరపకాయలు దొరుకుతాయి. మామూలు పచ్చి 
మిరపకాయలు ఒక్కొక్కటి ఒక |ఫా(_అంటే మన కరెన్సీ [పకారం రెండు 
రూపాయలు. వంకాయలు మంచివి దొరుకుతాయి. గుమ్మడికాయ కూడా దొరుకు 
తుంది, అలం, ఎండిపోయిన చింతపండు మొదలైనవి ఏయత్నామ్‌ దుకాణాల లో 
దొరుకుతాయి. ( ఎలక్టి9క్‌ రెస్‌ కుక్కర్లు కూడా బయత్నామ్‌ షాపులలో దొరుకు 
తాయి). ధరలు మాకం ఆకాశాన్ని ఆంటేలా వుంటాయి. సూపర్‌ మార్కెట్లలో 
పవ్వులు దొరుకుతాయి కాని మనవాటిలా వుండవు. వేరే రంగులలో అన్నీ 
కొతగా కనిపిస్తాయి. (తెల్ల నెనగలు) దొరుకుతాయి. కిస్‌ మెస్‌ పళ్లు, బాదం 
పప్పూ కొంచెం చవకగా దొరుకుతాయి, 


ఇక్కడ సర నివాసం ఎర్చరచుకున్న భారతీయులకు కావలసిన సామ గి 
చాలావరకు దొరుకుతుండి. కాని, చీరలు మాతం దొరకవు. నెలాను చీరలు 
ఆమెరికాలోను, ఇంగ్రండులోను దొరికినట్టుగా ఇక్కడ దొరకపు. _ఫెంచి షిపాను 
చాల [పతీతి కాని, దానంత పలుచని వస్త్రం మరొకటి వుండదు. ధర చూసే 
కొనాలనే కోరిక చల్రబడిపోతుంది అందుచెత నీరలు కావల సీనవాళ్ళు లండన్‌ 
వెళ్ళడం మంచిది. 


77 


నెలాను అండర్‌వేర్డు, -పోలోనెక్‌ నైలాను స్వెట్టర్లూ (“సూ-పుల్‌” 
ఆంటారు. ఇవి .సాధారణంగా కొరియానుంచివసాయి), పోలో నెక్‌ ఊలు స్వెట్టర్హూ- 
(ఇటాలియన్‌ వి) కొంచెం చవకగా దొరుకుతాయి. 


"సెంటు సీసాల సంగతి సరేసరి. ఎన్నో రకాలు చూడగానే మురిపిస్తుం: 
తూయి. కాని ఖరీదు చూస్తే కొనడానికి చేతులు ముందుకురావు. 


లెదర్‌ హాండ్‌ బ్యాగ్‌లు, లెదర్‌ బూట్లు కూడా చాలా ఖరీదు, ఇక్కడ: 
కంటె అన్నీ లండన్‌లో చవక, 


(ఫాన్సు గురించి ఎంత నేర్చుకున్నా, _ఫెంచివారి సంస్కృతి , జీవిత. 
విధానం తెలుసుకోవాలంపే ఈ దేశానికివచ్చి వాళ్ళతోకలిసి కొనా ృకువుంచే అర్థ 
మవుతుంది, ( ఫెంచి భాష నేర్చుకుని వచ్చినప్పటికి ఇంకా ఇక్కడ OE Ted 
ఎన్నో కొత్తగా వుంటాయి. ఉదాహరణకు. 


ఓలలా! _ఫెంచి వాళ్ళు “ఓలలా” అంటూ ఆశ్చర్యాన్ని |పకటిస్తారు. 
ఇంగ్లీమలో “మైగాడ్‌” ఆనీ “ఓ గాడ్‌” అని, “ఓనో” రకరకాలుగా వ్యక్తం చెయ్య 
వచ్చు. కాసీ _ఫెంచివాళ్ళ ఊతపదం “ఓలలా". (ఫెంచిలో ఆశ్చర్యం వ్యకం 
చెయ్యడానికి అంతకంటె మరొక మార్గం లేదు, 


అబొ (1 సంభాషణలో తరచుగా వినవచ్చే శబ్దాలలో “ఆబొ([” ఒకటి. 
మన తెలుగులో. “ఓహో”, “అలాగా” అని హిందీలో “ఆచ్చా”, అని అన్నట్లుగా 
వతి సందర్భంలోను “అబొ౮” అంటారు ఏరు. 


బో( దకో: సరే మంచిది. సరే అర్హ మెంది. సరే-ఆని రకరకాలుగా అంగీ, 
కారం సూచించడానికి “బో" అనీ, “బో దకో” అని ఆంటూవుంటారు. 


సవా; మనం ఏవన్నా ఎదు టివాళ్ళకి చెప్పిన తరువాత “సరేనా?” అని 
ఆడగడానికి “సవా?” అంటారు. అప్పుడు ఇష్టమయితే “దకో” ఆని సమాధానం 
వసుంది. ఒక్కొక్కప్పుడు ఎవరన్నా తెలిసినవాళ్ళు కనిపిస్త “సవా” అని అడుగు 
తుంటారు, బాగున్నావా ఆని ఆర్థం. “బోంజ్ఞూర్‌, సవా" అనికూడా పలకరినుం 
తూరు. 

జ్రవుజం పీ:. ఎవరైనా “మెర్త్‌ సీ” (థాంక్స్‌) చెప్పినప్పుడు ఇంగ్నీమలో' 
“వెల్‌ కమ్‌” అన్నట్లుగా ఇక్కడ “జవుజం పి అంటారు. 

Y= ఇ 


78 
ఆంషాంతే:. ఎవరినయినా కొత్తగా పరిచయం చేసిసప్పుడు చేయి కలు 
సృతూ “అ(షాంతే” అంటారు ఇంగ్లీషులో. “ఎన్‌ చాంటెడ్‌” అన్నమాట. సిహెచ్‌ 


అనే ఇంగ్లీమ ఆక్షరాలను 'ష' అని పలుకుతారు. “వె” అనే ఇంగ్లీషు అక్షరాన్ని; 
“య్య” అని ఒత్తి పలుకుతారు 


అందుకనే నా పేరును అందరూ “షయ్యాద వి” అని వలుకుతారిక్క డ, 
{a రాసీ పెన చిన్నగీత పెడితే తప్ప “ఏ” అనే శబంరాదు. (ఇటలీ వెళ్ళి 
నప్పుడు అక్కడ నేను “ఖయ్యాదేవి"ని అయాను. అక్కడ సిహెచ్‌ని '*ఖి అని 
పలుకుతారు. 


పతి వ్యవహారసందర్భంలోను ఇంటి పేరు, సొంత పేరు అడుగుతారు, 
నా ఇంటిపేరు చూసీ నన్ను “అబ్బూర్తి ' అసి పిలవడం మొదలు పెట్టారు. వద్దు 


మొ;రో, మా ఊళ్లో నన్నందరూ నా పేరుతో పిలుస్తారని, నేను ఆలాగే సతు 
-పెడతానని చెప్పినప్పటికీ వినిపించుకోరు. నన్ను “ముదామ్‌ అబ్బూర్తి * ఆంటారు. 


ఇక్కడ తోట తరణి అనే తెలుగు ఆర్టిస్టు చదువుకుంటున్నాడు, ఆతడిని 
అందరూ “తోతా"” అని పిలుసారు. 


ఇక్కడ వాళ్ళకి ఒక వింత ఆలవాటుంది. ఆపులు కనిపించినవ్పుడు, విడి 
పోతున్నప్పుడూ భుజాలు పట్టుకొని ముఖానికి ఈ చెంప మీదా ఆ చెంపమీదా 
ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. ఒక రోజున ఏమి జరిగిందం టే. చాలా రోజులు 
మాతో కలిసి తిరిగిన ఒక (పెంచి అమ్మాయి వాళ్ళ ఉశరు వెళ్ళిపోతున్నది. 
వెడుతూ వెడుతూ నాదగ్గరికి వచ్చింది చెప్పి వెళ్ళడానికి, నేను కుర్చిలో కూర్చుని 
ఉన్నాను. ఆ అమ్మాయి హఠాత్తుగా నామీదకి వొంగుతుంటే నేను అమాంతం 
ఆత్మరక్షణ చేసుకున్నట్లుగా చెయ్యి అడ్డం పెట్టాను. ఆ అమ్మాయి అసలే భారీ 
మనిషి. ఆగకుండా నా చెంపలను ముద్దు పెట్టుకుని, పాలిపోయిన ముఖంతో నా కేసీ 
చూసి “మీకిలాంటి అలవాటు లేదా?” అని అడిగింది. నేను కూడా ఆమె చెంపలను 


ఆదే సమయాన ముద్దు పెట్టుకోకుండా ఒళ్లు చల్పబడిపోయి కొయ్యబారిపోయినట్టుగా 
కూర్చునెసరికి ఆ అమ్మాయికి అనుమానం వేసీ వుంటుంది, నేను సిగ్గుపడి నవ్వి, 

“అవును మాకు ఇలాంటి ముద్దులు అలవాటు లేవు” అన్నాను. “అబ్రొ(1” ఆంది, 
“భార్యాభ రలు”, [పేయసీ (పీయులుకూడా పబ్లిక్‌ గా ముద్దు పెట్టుకోరు అన్నాను, 
“ఓలలా?” ఆంది నోరంతా తెరిచి. 


కాకాహారభోజనం, మన చీర కటూ, బొటూ త ఏళ్ళకి ఆశ్చర్యకరం 
॥ ట్‌ (గ 


79 


గానే వుంటాయి. ఇక్కడ మత్స్యమాంసాలే ముఖ్య భోజనపదార్గాలు. ఆందుచేత 
నేను “మాంసం తినను" అని చెప్పగానే “చేపలు కూడా తినవా? “కోడి గుడ్డు 
కూడా తీనవా?" “కుక్కు గొడుగులు కూడా తినవూ?” “మరేం తింటావు? 
ఆంటూ జాలిపడి వెనిగర్‌ వేసిన “సలాద్‌” మరొక "పెటు ఇవ్వడ మో, స్వీటుగాని 
పండుగాని ఇవ్వడ మో చేస్తారు రెస్తోరాంలో. వీటితోపాటు ఒక్కొక్కసారి ఉడక 
బెట్టిన బంగాళదుంపముక్క_లు, ఒకసారి బంగాల దుంపలముద్ద . ఉడక పెట్టిన 
మైదా జంతికల్లాంటివి, ఒక్కొక్కసారి అన్నంపొడీ మెతుకులూ ఇసుంటారు. రొట్రై 
ముక్కులు (బగెత్‌ చక్రాల్లా కోసీనవి ) కావలసీనన్ని ఇస్తావ. బల్లమీద ఉప్పు 
సీసా, ఆవముద్ధ సీసావుంటాయి. చాలామంది కొన్ని దార్జాలో ఆవ కలుపుకు౨టూ 
వుంటారు. 

హాస్టల్లో వుండేవాళ్ళకి స్వయంగా వంటచెసుకునే సదుపాయాలు కూడా 
వుంటాయి (పతి ఆంతసులోనూ ఒక గది వుంటుంది. దానిలో ఎలక్తి9క్‌ హీటర్లు 
వుంటాయి కావాలంటే చిన్నచిన్న గ్యాస్‌స్టవ్‌ లు చవకగా కొనుక్కో వచ్చు. గ్యాస్‌ 
విరివిగా, చాలా చవకగా దొరుకుంది. వంటకి వేరుసెనగ నూనె ఎక్కుపగా 
దొరుకుతుంది. వాసన వుండదు. రుచికి చాలా బాగుంటుంది. హల్వాలాంటి 
స్విట్రకు కూడా వాడుకోవచ్చు. ఆదివారంనాడు సాధారణంగా యూనివర్సిటి 
రెసోలు మూసేస్తారు కాబట్టి, ఆందరికీ ఆరోజు స్యయంపాక మే. ఆదే ఆందరికీ 
వండుగలా వుంటుంది. నలుగురై దుగురు స్నేహితులు కలసి రకరకాల వంటలు 
చేసుకుని తింటూవుంటారు. చాలా సరదాగా గడుస్తుంది. ఇక్కడకు వచ్చాక 
వంటి నేర్చు కోనని, వంట చెయ్యని విద్యార్థి వుండడు. “మా అమ్మ ఇలా చెస్తూ 
వుండేది", “మా ఇంట్లో ఇలా చేసేవారు” అంటూ [పయోగాలుచేసీ [బహ్మాండంగా 
కుదిరరాయనుకుంటూ తింటారు. మధ్యమధ్య _ఫించి వాళ్ళని కూడా పిలిచి ఇతర 
డేశాల వంటలు రుచిచూపిసారు ఒకనారి మన ఉప్మా, బోండాలు, సొజ్జప్పాలు, 
నిమ్మకాయ పులిహోరచేసి పెడితే “తెబోం” (చాలా బాగుంది) అంటూతిన్నారు. 


మన కట్టూ బొట్టూ (ఫెంచి వాళ్ళకు చాలా ఇష్టం ముసలివాళ్ళ నుంచి 
కుడుచు వాళ్ళ దాకా అందరూ చీర, కుంకుమ బొట్టును తెగ మెచ్చుకుంటారు. 
విదేశీయులను అనుసరిస్తూ ప్యాంట్లు చొక్కాలు వెసుకుని తిరిగే ప్రీలకన్న మన 
ఆచారం |పకారం దుస్తులు ధరించే స్త్రీలంటే వీళ్ళకు అమిత గౌరవం. అందరూ' 
తన్ను ఇక్కడి! వచ్చే ముందు, వచ్చిన కొత లోనూ భయ పెట్టారు. చీరతో 


80. 


చలికాలంలో కాలక్షేవం చెయ్యడం కష్టం. మెత్రోలోను, ఎస్కలియెల మీద 
తిరగడం దుర్తభం అన్నారు. కాని వీర కట్టుకోకుండా మానవలసిన అవసరం 
నాకు కనిపించలేదు. 

కుంకుమ బొట్లు గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా కుతూహలం. 
కనవరచారు. “ఆది ఏమిటి?” “ఎందుకు పెట్టుకుంటారు ?" “ఎలా పెట్టు 
కుంటారు? “వచ్చబొట్టులాగ ఎప్పటికీ ఆలాగే వుండిపోతుందా ? దేనితో తయారు. 
చేస్తారు ? పెట్టుకోకపోతే ఏమవుతుంది ?” “ఇంకో రంగు పెట్టుకోకూడదా 2 
“నుదుటిమీదే ఎందుకు పెట్టుకోవాలి ? “ఇది శివుడి మూడవ .కన్నుకి (పతి. 
రూపమా ?” ఆంటూ మేము ఊహించ లేనన్ని |పశ్నలు వేళారు. పిల్లలు ఎర 
బొట్టు కేసి చూస్తూ వుంటారు విపరీతమయిన కుతూహలంతో. ఒకటి, రెండుసార్లు 
మొగ పిల్లలు దూరం నుంచి నన్ను చూసి నా నుదుటికేసి తుపాకితో గురి పెట్టినట్లు 
చూపుడు వేలుతో చూపించి పకభానున్న పిల్లలలో, తల్లి తం|డులతోను గుసగుస 
లాడడం చూశాను. 

“ఇక్కడి మన కట్టూ బొట్టూ విషయమే కాదు _ మనవేశం గురించి 
ఇక్కడి వాళ్ళకు అ ట్ర తెలియదు. వళ్ళ పేపర్లలో మనదేశం వారలు ఎప్పుడో 
గాని పడవు ఆవి కూడా మనకు విరుద్ధ్దంగానే వుంటాయి. వీలైనంతవరకు మన 
నంస్కృతి గురించి విస్తారంగా తెలిపే మార్గాలేమీ లేవిక్కడ. రవిశంకర్‌ పేరు. 
ఆందరికీ తెలుసు. ఇంకెవరి గురించి, ఏకళ గురించీ తెలియదు. ఇందిరా గాంది 
మహాత్మ గాంధి కూతురని చాలామంది అభివాయం. “కాదా ” అని అశ్చర్యంగా 
అడిగారు కొందరు. మనం ఏ దేశస్తుల మని అడిగినప్పుడు “ఆందియెన్‌” (ఇండి 
యన్‌) అని చెప్పగానే “కాలి పోర్నీ” (కాలిపోర్నియా) నుంచా అని అడిగారు 


కొందరు! అంటే “రెడ్‌ ఇండియన్స్‌" అని అనుకున్నారు, అందుకే వీళ్ళు మన 

లను “ఆందూ” హిందూ) అంటారు సాధారణంగా_స్పష్టం చెయ్యడానికి , మనలో 
నం ఇ౦కా ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటామని, మన “దేశ భాష"లో మాటాడు 

కోమని విళ్ళకి చాల ఆశ్చర్యంగా. వుంటుంది. “ 


మనకు విదేశ వసువులం టె వ్యరమోజు, కొని వీళ్ళ మనలను చూసీ 
మెచ్చుకునేవి ఎన్నో వున్నాయి. ఇక్కడ ఎన్ని వింతలు చూసినా, ఎన్ని 
వస్తువులు కొనుక్కుందామని అనిపించినా మళ్ళీ మన దేశాన్ని, మన సంప 
దామాన్ని మర చిపోలేం. మన దేశ సంస్కృతి తరతరాలుగా స్టిరంగా నిలప 
గలిగే శకి మన స్రేలలోనే వుంది. 


ఆంధజ్యోతి ఫ్మిబవరి 13, 20, 1977 


కోపరూపొాలు | 


“6ర్చిక్సు కోపం వసే ఎంత ఆందంగా ఉంటావో తెలుసా!” అంటాడు 
మగవాడు ఆడదానితో_సాధారణంగా "పెళ్ళికాక ముందు. పెళ్ళయాక,, భార్య 
కోవంతో రెచ్చిపోతుంటే “ఏం, కోపంలో చాలా ఆందంగా ఉంటాననుకుంటు 
న్నావా! వెళ్ళి ఒకసారి అద్దంలో ముఖం చూసుకో” అంటాడు భర. 


“నాకు కోవంవస్తే మనిషినికాను, జూగత్త [!” ఆంటారు మగవాళ్ళు 
కొందరు కోవంతో. నిప్పుతొక్కిన కోతిలా గెంతులేసారు కొందరు. తోకతొక్కిన 
తాచులా బుస్ఫుమంటారు కొందరు. కొందరు ఆ ల్పేషన్హా అరుస్తారు. కొందరు 
చేతిలో ఏముంపే దాన్ని విసిరేసారు. కొందరు ఎదుటివారిని ఏమీ ' చెయ్యలేక నెత్తి 
మొ చుకుంటారు. లేకపోతే, లెంపలు వాయించుకుంటారు. 


పురాణాల్లో దేవుద్ద, దేవతలు, మునులు, వత్తివతలు_ 'వవరున్న (పతి 
వాళ్ళూ కోపంలో. శపిం చేవారు. ఆ శాపాలు తూ.చా. తప్పకుండా వనిచేసేవి. 
కథలు ముందుకి సాగటానికి ఆ శాపాలే మూలాధారాలు. విశ్వామితుడికి కోపం 
రాకపోతే హరిశ్చం|దుడి కథే లేదు. దుర్వాసుడికి కోపం రాకపోతే శకుంతల కథే 
లేదు. వినాయకుడికి చందుడిమీద కోవంరాక పోతే ఈనాటికీ వినాయకుడిని తలచు 
కునే వారా! 


ఆడవాళ్ళకి కోపంవసే అలుగుతారు సాధారణంగా. ఆలకే వారి ఆయుధం. 
ఆ విషయంలో ఆడ వాళ్ళందరికీ సత్యభామే ఆదర్శం ! 


కోపంతో మౌనం వహిస్తే_ అంటి మూతి ముడుచుకుని బిరదిగుసుకు 
పోయి కూర్చుంటే ఒక్కాక్కప్వుడు అనుకున్నవి తొందరగా సాధించగలుగు 
తాము. ఎదుటివాళ్ళు ఆ మౌనాన్ని ఎక్కువసేపు భరించలేక కాళ్ళబేరానికి దిగు 
కారు. మరి బిగుసుకుపోతే తాడు తెగే | పమాదంకూడా లేకపోలేదు. 


పువ్వు పుట్టగానే పరమళించినట్లు మనిషి స్వభావం చిన్నప్పుడే కాస్తో 
లట ర్స మ తానాలో 
6) 


82 


కూసో వెల్లడవుతుంది. అహంభావం, గర్వం, సహనం, జొదార్యం, వినయం. 
ఇటువంటి లక్షణాలన్నీ చిన్నప్పటినుంచీ వ్య కమవుతూనే ఉంటాయి వారి వారి 
(పవర నలో, చిన్నప్పుడు నాకు కోపంవసే అన్నం తినటం మానే సేదాన్ని (అది 
గాంధీగారి |వభావం కాదు. నా స్వయం ప్రతిభే), అమ్మ నాలు గైదుసారు (బతి 
మాలేది. ఇంకొక్కసారి అడిగితే తినేద్దాం అని మనస్సులో నిర్ణయించుకొని అమ్మ 
పిలుపుకోసం ఎదురుచూ సేదాన్ని. కాని, ఒక్కొక్కప్పుడు ఆవిడకి ఓ పేక లేక 
మాట్లాడక ఊరుకునేది. ఇక ఆ రోజుకి పస్తే ఈ చిట్కా పెళ్లయిన తరవాత 
వనిచెయ్యలేదు ! “నువ్వు తినకపోతే నేనూ తినను” అని భర్త భీష్మించుకుంచి ఏ 
భార్య లొంగిపోదు ? 


మా మేనకోడలు చిన్నప్పుడు ఒకరి పెళ్ళిలో అందరితోబాటు తనక్కూడా 
వళ్ళు, తాంబూలం, మిఠాయి ఉన్న సంచీ ఇవ్యలేదని, వెంటనే కట్టుకున్న పట్టు 
పరికిణీ, జాకట్టూ విప్పేసి పెళ్ళిపందిట్లో బోర్లా పడుకుని ఏడవడం మొదలు 
పెట్టింది పెద్దయ' "క ఆది మారింది కాబట్టి సరిపోయింది |! 


పిల్లల పెంపకంలో తల్రిదండులు తరచు కోపానికి లోనవుతూ ఉంటారు. 
వారిని బుజ్జగించి మంచిమాటలతో దారిలోకి తీసుకురాగల సహనం చాలామందికి 
ఉండదు చెడామడా తిప్రేస్తారు. “డొక్క బిల్చేసాను”, “కాళ్ళువిరగ్గొడ తాను”, 
“తోలువలిచేస్తాను” లాంటి మాటలతో బెదిరిస్తారు. చేతిలో ఏముంటే దాన్లో కొట్టే 
సారు కొందరు. ఒక్కొక్కప్పుడు సమయానికి ఏమీ దొరక్క ఆ కోవం భార్య 
మీదకో నౌకరు మీదికో మళ్లుతూ ఉంటుంది. 


కొందరికి పిచ్చికోపం వసుంది. అంటే కోపం పిచ్చిదనికాదు. కోపంలో 
వాళ్ళు పిచ్చి వాళ్ళలా (పవరిసా సారు. “అతమీది కోపం దుత మీద చూపించింద”నీ, 
"ఆత గారిమీద కోపంతో కూతుర్ని కుంపట్లో కుదేసింద”నీ నామెతలు చె చెప్పినట్టుగా 
ఒకరిమీద కోపాన్ని మరొకరిమీద చూపిస్తారు. “బాసు” మీది కోపం భార్యమీద 
చూపించడం మామూలే కదా! 


మా నాన్నగారికి ఒకసారి ఎందుకో వె రికోవం వచ్చింది. ఆయన చెతినున్న 
వాచీని తీసి నేలమీద గిరవాచేని, పెరట్లో రోటి దగరున్న పచ్చడిబండతో దాన్ని 


చితక్కొట్టి, ఇంకొ కోపం చల్చారక, ఆ వాచీని మండుతున్న పొయ్యిలో 
వడేకారు, 


83 


నాకోసారి మావారిమీద ఎందుకో చెడ్డకోపం వచ్చి చేతిలోనున్న పుస్తకాన్ని 
'విసిరపారేశాను. ఈకలు పీకినకోడిలా పడున్న ఆ పుస్తకాన్ని చూడగానే చటు 
క్కున గుర్తుకొచ్చింది అది లె బరీ పుస్త కమని. చచ్చినట్లు నేనే వెళ్ళి ఆ పుస్త 
కాన్ని తీసి కవరు సర్ది బల్లమీద భదంగా పెద్దేశాను. 


కొంతమందికి కోపం వసే తెలుగులో ఉచ్చరించరాని పదాలన్ని టినీ వాడ 
తారు కొంతమంది ఇంగిషలోనే తిడతారు కోపంవ సే. కొంతమంది కోపం తాటాకు 
మంటలా గప్పున వెలిగి తుస్సుమని చల్లారిపోతుంది. కొంతమంది కోపం చిటపట 
చినుకులా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మరి కొందరికోపం ఆస్తీ పంపకాల వరకూనో 
విడాకులవరకూనో దారి తీస్తుంది. కొందరి కోపం హత్యానెరాలకు కూడా దారి 
త నుంది. 

కోపం రావటం కోపం [ప్రదర్శించటం మానవ సహజం. దాన్ని ఎప్పటి 
కప్పుడు కక్కేసి మరిచిపోతే ఫరవాలేదు. కోపాన్ని అణచి పెట్టుకుంటే అనుకో 
కుండా అది ఎప్పుడో లావాలా పొంగి అనుకోని |పమాదాలకి దారి తీయవచ్చు, 
లెదా, [క్రమంగా వేళ్ళు పాతుకుపోయి, కక్షగా రూపొంది, మనసుని కలుషితంచేసి, 
మనిషిని మంచితనానికి దూరం చేస్తుంది. 


కోపాన్ని జయించటానికి పురాణకాలం నుంచి ఈనాటి వరకూ [పయ 
త్హాాలు జరుగుతూనే ఉన్నాయి. కోపాన్ని జయించటానికి వివిధ | పయత్నాలు 
చేసు కన్న కోపం ఎందుకొస్తోందో గమనించడానికి పూనుకుంటే కోపంయొక్క_ 
స్వరూపాన్ని అర్లం చేసుకోవడానికి వీలవుతుందిట. ఆది ఆర్ష మైతే కోపానికి 
తావుండదట. ఆ చిట్కా పయతించ తగినదే | 


కోపం తెచ్చుకోవడం ఎంత సులభమో కోపం తెప్పించడం కూడా అంతే 
సులభం! మన కిష్ణంలేని పనులు ఎదుటివారు చేస్తే మనకి కోపం వస్తుంది 
"ఆలా గే ఎదుటివారి కిష్షంలేని పనిని మనంచేసి వారికి కోపం తెప్పిస్తాము. మనకి 
లేనిది ఎదుటివారికి ఉంటే మనకు కోపం వస్తుంది. మనకి లేకుండా చేసి ఎదుటి 
నారు అనుభవిస్తుంటే మరింత కోపం వస్తుంది. ఎవరికీ కోపం తెప్పించకుండా, 
ఎవరిమీదా కోపం తెచ్చుకోకుండా ఉండడం ఈ సంఘంలో మానవ సహజీవనంలో 


84 


ఎంతవరకు సాధ్యం ? ఆవేశం వస్తే |వయోగించటానికి అప్పడాల కర నించొ 
ఆటంబాంబుదాకా అనేక ఆయుధాలున్నాయి మనదగ్గర. 


కోపం కోపావేశంగా రూపాంతరం చెందకుండా ఉండాలి. వాదం ఉగ్‌ 
వాదంగా రూపొందకుండా ఉండాలి, 


(ఆదివారం ఆంధజ్యో్యతి, 10 జనవరి” Bry 


RR 


చేతిచేష్టలు 


రె”ంతమందికి చెయ్యి ఊరుకోదు, పిల్లల కేకాదు, పెద్దలకి కూడా. మనస్సు 
కోతిలాంటిది. చెతిచేష్టలు అందుకు తగినట్లుగానే ఉంటాయి, 


క్రాసులో గురువుగారు పద్యం అప్పజెిపృమంటాకు. ఎల్ల వాడు లే చినుంచుని 
క. పెకతాడు. ఒక పాదం పూరి అవుతుంది, ఇక సర్దు! రాదు తక్కిన 
పద్యం. తల గోక్కుంటా డు కా సెపు, డశ హు, లాభంలేదు. మరి కా 'స్పెపు వీపు 
గోక్కుని చూసాడు. ససేమిరా అంటుంది మెదడు. ఈలోగా గురువుగారికి 
సహనం చచ్చిపోతుంది. “వెధవా, చేతులు కట్టుకు నుంచో” ఆని పేక బెతం రుఖి 
కుసాడు, కు,రాడికి వీపుమీద చివ చివ ఇంకా తగ్గక మెదడు మరీ మొద్దుబారి 
పోతుంది. ఆ చేతుల్తో ఏదో వొకటి చేస్తేగాని వాడికి పద్యం గుర్తుకిరాదు. వేష 
కట్టుకు నిలఎడితేగా] గుషువ్పగారికి చెతిలో బెత్తం కుదుకుగా ఉండదు. ఈచేతులో 
చికు), లు చిన్న ప్పుడేకాదు, పెద్దయ్యాక కూడా వెధిసాయి. 


కొందరు | బఎల్హలికి మెలకువగా ఉన్నంత సేపూ చేతి వేళ్ళు నోట్టోనో ముక్కు. 
జోనో "ఇ పెట్టుకుంటేగాని తోచదు, కొంవచఏకీ ఆభ వామీ స క పోదు, ఓ 
టు 


అపస్తు టైపు చెసినంత సేపూ ధనధనా చేసి, పని లేనప్పుడు నోట్లో వేలు పెట్టు 
శక్పు గి కూర్చునెవాడుట . 


రోడ్డుమీద నడుస్తూంటే చేతు లెక ఏడ పెట్టుకోవాలో వాటితో ఏంచెయ్యాలో 
కొందరికి తెలియదు, అందఏకి తలోరకం అలవాటూను,. ఒకడు రెండుచేతులూ 
మిసురుగా ఇటూఅటూ ఊపుతూ నడిచిపోతూంటాడు. అటువంటి మనిషికి కాస్త 
చగ్గర్తో చి ఎవరై వా వెళ్ళటం తటస్టిస్తె ఇహ వాళ్ళు ఆ చెతి విసురుకి ఆటు నడి 
రోడ్డుమిదికై నా ఇటు మురికి కాలవలోకైనా తూలి పడాల్సిందే. పడినా అతను 
వబ్రించుకో కుండా ఆ చేతులలాగే ఊపుకుంటూ ముందుకిపోతాడు. 


మరొకడు చేతులు రెండూ ఎందుకి చ్చాడా భగవంతుడు అన్నట్లుగా, వడిలి 
పోయిన తోటకూర కాశల్లా వెళ్లాడేసుకుని చూసే వాళ్ళకికూడా బీవితంమీద విరక్తి 
పుమేటు నడిచిపోతూంటాడు, 


86 


కొందరు నడి చెట పుడుకూడా రెండుచేతులూ జబు ల్లో పెట్టుకుని నడుసారు. 
ఎవరైనా ఎదురుపడి నమస్కారం "పెడితే (పతి నమస్కార చెయ్యటానికి చేతులు 
చటుక్కున ఊడిరావు పంట్లాం జేబుల్లోంచి. 


పిలక, ఉతరియం ఉన్న వాళ్ళు రెండేసి నిముషాలకోసారి పిలకముడి విప్ప 
మళ్ళీ వేసుకుంటూనో, ఉ తరియం దులుపుకుని మళ్లి వేసుకుంటూనో కాలశేపం. 
చేస్తారు. సిగరెట్టు అలవాటున్న వాళ్ళకి ఓ చెయ్యి ఎప్పుడూ బిజీగా ఉంటుంది 
కాబట్టి, రెండోది ఏ జేబులో పెట్లుకునో, (కాఫింగు సర్లుకుంటూనో కాలక్షేపం! 
చేస్తారు. 

మనస్సులోని భావాల్ని చేతుల్లో వెళ్ళబోస్తారు కొందరు. బస్సురాగానే 
చేతులు నలి పేసుకోవడ మో. బాస్‌ని చూడగానే రెండుచేతులూ మెలేసుకుని మోకాళ్ల 
ఏధ్య పెట్టుకుని బిడియంగా నిలబడటమో, బడిపిల్లవాడిలా చెతులు కట్టుకుని 
నిలబడట మో, తప్పు చేసినట్టు మెడగొక్కుంటూ మాట్లాడటమో, చెతులు రెండూ 
పెకెత్తేసి వేళ్ళు మెలి పెట్టుకుంటూనో, ఆరచేతులు నెత్తిమీద పెట్టుకుని మాట్లాడ 
టమో చెసారు కొందరు. 





కాసులో పాఠం చెబుతూంచే చేతులెక్కుడ పెట్టుకోవాలో, ఏం చెయ్యాలో 
తెలియదేమో లెక్చరర్స్‌కి_ చీటికీ మాటికీ బల్ల గుద్దుతూనో , చేతో గాలిలో సున్నాలు 
చుడుతున్నట్టుగానో, రెండుకేతులోనూ “ఇంత” “అంత” అని సూచిస్తున్నట్లుగానో 
అభినయం చేస్తూ ఉంటారు, విళ్ళచేతుల కేసే దృషిపోతుంది తప్ప పాఠంమీద. 
మనస్సు నిలవదు విద్యారులకు. 


సభల్లో ఉపన్యా సాలిచ్చే వాళ్లు మెకుని కౌగిలించుకునో, దాన్ని పట్టుకుని 
ఊగుతూనో చేతుల్ని విజీగా ఉంచుకుంటారు కొందరు. 


ఆడవాళ్ళ చెతులికి ఎప్పుడూ హడావిడే. పిల్లలున్న వాళ్ళు ఓ చెతో పిల్హాణ్లో 
పీల్లనో ఈడ్చుకుపోతూ రెండో చంకని చంటివాణ్ణి పెట్టుకుంటారు. లేకపోతే ఒక 
చేత్తో కూరలసంచీ, మరోచ్‌తో చంటివాణీ పట్టుకుంటారు. అయితే, ఈ మధ్య ఆ 
బాధ్యత మొగుడే తీసుకోవటంతో ఒజారుకిగాని షికారుకిగాని వె ళ్ళట ప్పడు ఆవిడకి 
చేతుల్లో ఏం చెయ్యాలో తెలియదు. పావం, ఒకచిత్తో పమిట సర్షుకుంటూ రెండో 
చేత్తో ital పట్టుకోవడం అలవాటు చేసుకుంటోంది. 


8] 


చదువుకుంటున్న అమ్మాయిలకి ఓ చేతిలో పుస కాలో, రెండోచేతిలో 
పహోండ్‌బాగో, పమిట కొంగో ఉండ బట్టి ఎలాగో కాలక్షేపం అవుతుంది. అయితే, 
ఆదివారం నాడు కాలేజీ అమ్మాయి ఎక్కడికన్నా వెళ్ళాలంటే చచ్చే ఇబ్బందిగా 
ఉంటుంది. చేతిలో ఏమీ ఉండవు. నడుస్తూంటే చేతులో ఏం చెయ్యాలో వాటినెలా 
ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తికమక పడటంతో ఇటూ అటూ వయ్యారం 
వలకపోస్తున్నట్టు కనిపిస్తుంది. అటువంటి పరిస్టితి చూసి అబ్బాయిలకి ఈలవెయ్య 
బుద్దేస్తుంది. 

నడవటం మాట ఎటున్నా, రెండు నిముషాలు కుదురుగా నుంచుని మాట్లా 
జాలం టే ఆడపిల్ల చేతుల్ని ఎక్కడ పెట్టుకోవాలన్నది పెద్ద సమస్య. ఓ చెయ్యి 
గడ్డంకింద పెట్టుకుని మరో చెయి; నడుంచుట్టూ వడ్డాణంలా పెట్టుకుని సిగ్గుపడుతూ 
నిలబడటం అనారదినుంచీ వస్తున్న ఆచారం. ఈ మధ్య కాలేజీ చదువులూ 'నమాన 
పహాక్కులూ” వచ్చాక, కాస్త సిగ్గు, బిడియం వదిలేసి నిటారుగా నిలబడి మగ 
వాడిలా చెతులు వెనక్కి పెట్టుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. లేకపోతే 
“కురా”, “పెజామాి వేసుకుని పల్లెవాటు చీటికీ మాటికీ సర్దుకుంటూ ఉంటారు. 
ఉతరాదిని చలికాలంలో ఆడవాశ్టుకూడా కోట్లు తొడుక్కుని హాయిగా మగవాళ్లలా 
చేతులు రెండూ జేబుల్లో పెట్టుకుని సమానంగా ధీమాగా నిలుచుని మాట్లాడగ లుగు 
కున్నారు. ఎండాకాలం మళ్ళీ చేతుల్తో చిక్కు లు తప్పవు కదా! 


నిత్యబీవితంలో జరీగేవే నాట కాల్లోనూ వతివింబించటం సహజం. రంగ 
సలం మీద ఆడ వెషంలో ఉన్న మగ వాణ్ణి చూసినా, మగవేషంలో ఉన్న ఆడ 
ఎల్తని చూసినా కృతిమమైన మీసం పెట్టుకుని ఆ మీసాన్ని పొరుషంగా మెలివేసే 
నటులను చూసినా నా మనస్సు స్థిమితంగా ఉండదు. నా కళ్ళన్నీ వాళ్ళ చేతుల 


బుదబే ఉంటాయి. 


(ఆదివారం ఉదయం, 18 జూలె' 86) 


“ఉత్తర కియ' 


ఉవసరం లేని వస్తువుల్ని చూస్తూ చూస్తూ పారయ్య లేం. కొన్నాళ్ల 
కానే లో దాచి దాచి, చివరికి ఎవరికీ ఉపయోగ వడని స్థితిలోకి వచ్చాక అవత 
పా రేసా సాం, లేకపోతే, మని జొదర్యాన్ని | | పదరి )ంచటానికి శ పని వాళ్ళకో ఇసా( 

యిచ్చేదో, పారే సేదో ముందు చేసే ఇల్లు ఖాళీగా ఉంటుంది. మనస్సు తే 
కగా ఉంటుంది. ఆ సత్యాన్ని , గహించక వసువులమీద మమకారాన్ని తెంచి 
కోలేం. 


ఉత్తరాలసంగతే తీసుకుందాం. బంధుమి తులెవరి దగ్గరనుంవైనా ఉత్తరాల 
స్తే ఆత్రుతగా చదువుతాం. ఆ తరవాత వాటిని ఏం చేస్తామన్న దే గమనార్హం 
ఉత రాలకు తక్షణం కాకపోయినా వీలయినంత త్వరగా |పత్యుతరాలు రాసేవార 
చాల తక్కువమంది ఉంటారు ఉతరం అంతహ లంలో ఉన్న ఆ్యళుత (పత్యుత 
రంలో కనిపించదు. ఆశద్ద ఆవహిస్తుంది మనిషిని. కవరు ఇంట్లో లేదనో, 
పెప్ట లో ఇంకు లేదనో, స్రీరక దొరకడంలేదనో వంక పెట్టి ఉత్తరం రాయటానికి 
బర్దకి స్తారు జవాబు రాయాలని కూర్చున్న సమయానికి అసలు ఉతరం కని 
చదు, ఉతరం రాగానే చదివి, దాన్ని ఒక నియమిత స్థలంలో పెనే ఈ అలవాటు 
ఉండాలికదా. ఆ ఉత రాన్ని ఏ కిటికీ చల మధ్యనో, గోడ అలమారులో 
సామాన్ల వక్క-నోవడేసే ఆది సమయానికి దొరకాలంటే మాటలా | టినచోట 
ఉంటుందని ఏముంది ? ఇక ఉతరానికీ పత్యుతరానికీ మధ్య ఆమడదూర 
ముంటుంది. ఉతరంలో రాసిందొకటి, జవాబులో రా సేదొకటి, 





కొంతమందికి ఉతరంలో నంబర్లువేసి ఒక్కొక్క విశేషం |పశ్నరూపంలో 
గాని సమాచారం రూవంలో గాని విడివిడిగా రాయటం ఆలవాటుంటుంది ఆటు 
వంటి 'చాదసం' మనుషులకి వాళ్ళకి వచ్చె జవాబు చూడగానే అరికాలిమంట నెత్తి 


కెక్కుతుంది.. ఆ నంబర్హ [(పకారం రాసీన విషయాలకీ, జవాబులకీ సంబంధం 
ఉండదుమరి. 


కొందరు ఉతరం రాగానే చదివి చిం పేసారు. కొందరు జవాబు రాళాక 


89 


“చిం పెస్తారు. కొందరు ఆ ఉత్తరాన్ని ఎక్కడో అక్కడ పడేసి ఉంచుతారు, కొందరు 
పదిలంగా భ దపరుసారు. చదివిన వెంటనే చింపటానికి సాధారణంగా ఏదో ఒక 
అనుబంధం అడొసుంది కోపంతో చింపటం జరుగుతుంది అప్పుడప్పుడు. అవసరం 
తీరినా చింపలేం ఒక్కొక్క ప్పుడు. బంధుమ్నితుల నుంచి వివాహాలకు శుభలేఖలు 
వస్తుంటాయి. వివాహం ఆయిపోయిన తరవాతకూడా శుభ లేఖని చింపి చెత్తబుట్టలో 
పారెయ్యటానికి చెతులు రావు. చూసీ చూడనట్టు ఎక్కడో ఉంచెస్తాం. yn 
కార్యాన్ని గంధర్వులే తీర్చినట్టు ఆ శుభలేఖ నేలమీద పడితే ఏ వనిమనిషో ఊడ్చే 
స్తుంది, లేదా, ఏ పిల్లలో చిం పెస్తారు, లేకపోతే, తకి గ్రాన పాతఊఉతరాలతో ఇది 
కూడా జతహుమతంది, 


ఎప్పటికో అప్పటికి యీపాత ఉతరాలు తడిసి మో పెడవుతాయి. అప్పు 
డొస్తుంది బాధ. వాటన్నిటినీ చెత్తకింద జమకట్టి పారెయ్యలేరు. ఆందులో ఏవైనా 
“ముఖ్యమైన ఉతరాలు ఉన్నాయేమోనని అనుమానం వస్తుంది. వాటన్నిటినీ మన 
ముందు పోగేసుకుని వాటిలో ఆవసర మైన వాటిన, అనవసర మెనవాటినీ వేరు 
చెయ్యటం యజ్ఞంలాంటిది. 'ఆవసర మెన' వాటిలో బంధువులనీ మి|తులని వేరు 
వేరుగా ఉంచాలనే ఆలోచన రావచ్చు. ఆందుకని వీటిని యథాలాపంగా నైనా 
విప్పిచూడాలికదా. ఆ కార్గ్యకమం మొదలు పెట్టినప్పుడు ఉత్సాహంగానే 
ఉంటుంది. ఆ ఉత్తరాలలో గ్యాస్‌ దిల్లులూ, దుకాణాల బిల్లులూ కూడా కలిసిపోయి 
ఊంటాయి. వాటిని చూడగానే నరీపి 'ఉండచుట్టి బుట్టలోకి విసిరెయ్యడం చురుకు 
గానే సాగుతుంది. ఉతరాలు విప్పి చూ సేటప్పుడు మా _తం కొన్ని కొన్ని ఆకట్టు 
కుంటాయి. పూరిగా చదివేస్తాం అనుకోకుండా. కొన్ని నవ్వు తెప్పిస్తాయి, కొన్ని 
గత స్మృతులలోకి యీడ్నుకు పోతాయి. అసలుపని ఆగిపోతుంది. కా సెపటికి 
నడుమునొప్పి, తలనొప్పి మొదలై అ కార్యక మాన్ని అంతటితో జపుచేసాం. 


పూర్వం పల్లెటూళ్ళలో ఉతరాలను వరసగా ఒక తీగకు గుచ్చి చూరు 
నుంచి వేళ్ళాడదీని ఉంచేవారు. అఏ మసిబారి, బూజు పట్టి ఉండేవి, వాటిచుట్టూ 
ఐదో “మిస్టర్‌ ఉన్నట్టుగా అనిపించేది. 


ఇప్పటివాళ్ళు ఎలా దాచుకుంటున్నారు ? చదువుకున్న వాళ్ళంతా ఒక పద్దతి 
._పకారం దాచుకుంటున్నారం టే నమ్మ లేం. ఆలమారులో ఒకమూలో, పాత టంకు 
"పె ద్రైలోనో, అట్ట పెచ్చెల్లోనో, కాగితం సంచుల్లోనో కుక్కేసి, ఏదైనా అవసరం 


90 


వచి-".పు..డు-ఆం టే, ఫలానా ఉత్తరం కావాలనుకున్నప్పుడో, ఫలానా ఎ్యడసు. 
కావాలనుకున్న ప్పుడో (ఆ ఆడ సుని డెరీలో రాసుకుని ఉంచుకునే అలవాటు అంద 
రికి ఉండదుకదా! ఆ ఉత రాలన్నీ క్రిందపోగేసి, వాటిలో కావలసిన దాన్ని వెత 
కటం మొదలు పెడతారు. దొరక్కపోతే ఇం ట్లో వాళ్ళని తిట్టుకోవటం, మళ్ళీ ఆ 
ఉతరాన్న్‌ కాగితాల్నీ యథావిధిగా కుక్కెయ్యడ ౦ జరుగుతుంది. వాటిని స|కమ 


పదతిలో ఆఅమర+టం ఒక పంచవర్ష [పణాళిక అవుతుంది. 
క! హూ 


bn 


కొదు, 


ఎన్ని చెప్పినా, ఉతరాలు రాగానే వాటి అంతు తేల్పటం అంత సులభం. 


(ఆదివారం ఉదయం, రీ జూన్‌' 66) 


మన వెనకటి తరాల (స్రీలు $ 
చెళ్లపిళ్ల వారి విశ్లేషణ 


న లభ య్యేళ్ళ 'కితం చెళ్లపిళ్ల వెంకట కాన్ర్రీగారు స్త్రీల సిలిగతులు 
= గా ఈ ® 
గురించి “ఆంధ ఏకీ"లో (1-9-1948) రాసూ పురాణ కాలంనాటి కథ ఒకటి 
ఉదహరించారు, 


జరతాా-రుడనే ముని ఉండే వాడట. అతడు ఒక రోజు మధ్యాహ్నం. 
భార్య తొడమీద తల పెట్టుకుని పడుకున్నా డట. సాయంకాలం అవుతున్నా 
న్మిదలేవకపోయే సరికి భార్య కంగారు పడిందట. నిదలేపకపోతే సంధ్యా 
వందనం కార్యక మానికి భంగం కలుగుతుంది. లేపితే నిదా భంగ మవుతుంది. 
మనసులో మథన పడిపడి చివరికి కర్మ లోవం కాకూడదని నిశృయించుకుని, 
సంధ్యా సమయం ఆయిందంటూ నిద లేపిందట. న్నిదా భంగం చేసినందుకు 
భర్త మండిపడి, బౌరౌరా! నన్ను లేపి నిదా భంగం చేసావా?నీ కింత 
స్వాతం త్యమా ?" నశ్ర్రీ స్వాతం త్య మర్హతి" ఇట్టి నీతో నాకు పొత్తు కుదరదు" 
ఆంటూ లేచి చక్కా. పోయాడట. భర పకృతి తెలుసును గనక [ప్రయోజనం 
వుండదని కాళ్ళా వెళ్ళాబడి బతిమాలడం వగెరా ఆచారాలు జరవలేదుట ఆవిగ! 
పస్తుత కాలంలో” (చెళ్ల పిళ్లవారి కాలం) జరత్కారు ముని వంటి ముక్కోపి 
గృహస్తులు ఎక్కడపడితే అక్క.డ కనిపిసారని అటువంటి వారి (పవరన 
హేయ మైనది కాబట్టి ఆమోదించరాదనీ, ఆటువంటి వారిని నాగరికులు మంద 
తించాలని రాశారు. ఆంతేకాదు స్త్రీల స్థితిగతులు [ప్రాచీన కాలంలో ఏ విధంగా 
ఉండేవో జరత్కాారుని కథలో కనిపిస్తుందని చెబుతూ “పురుషుడు చేసే తప్పు 
అను దేవతలు కూడా సమ్మతించి వూరుకుంటార నిస్నీ స్రీలు చని తప్పులను 
దేవతల మాట కేం భర్తలే క్షమిం చేటట్లు లేర నిన్నీ” నిజాన్ని పకటించారు. స్త్రీల 
మైతిగతులు పురాణ కాలం నాటి నుంచి ఇరవయ్యవ శతాబ్దం నాటికి మార్పు 
చెందినట్లు కనిపించినా, పురాణ కాలపు స్త్రీల కన్నా ఈ శతాబ్దపు స్రీలు ఎక్కువ. 
ఆదృషానికి నోచుకున్న ట్లు తోచినా, ఇంకొ హూందూ గృ హస్టులలో నూటికి 90 


92 


మంది “జరతా, _రులే” ననీ జరత్సారుని వంటి భరలను మందలించడం ఆరం 
థి స్తే ఇతరులకు బుద్ది వచ్చి కొందరు గృహిణుల Bree తిన్న బడ తాయని” 






90 మంది జరత్కారులే అనడం ఆతిశయో క్రి కావచ్చును. కానీ 
సమాజంలో జర్త్యా-రు లెక్కు వగా ఉంటారన్నది ఈ నాటికీ 
3 చెళదిళ్ల వాడి కాలం నాటే చ్రీలకన్నా ఈనాటి స్రీలు మరింత 
ద్య ఉద్కోగావకాళాలు ఆందుబాటులో వున్నాయి, కొంత 
వికాసం మూలాన్ని నిరక్షరాస్యులకు కూడా లోకజ్ఞానం, 
అతు పరిజ్ఞానం పక్కువవుతున్నాయి. కరెంట్‌ వసతి, నిటి వసతి, వంటింటి 
సదుపాయాలూ మొదలెన సుఖాలతో చాలామంది స్త్రీల జీవన విధానంలో అభి 
వృద్ధికర మైన మారు వచ్చింది, కాని ఈ మార్పు పెపె మెరుగు వంటిదే. 





బాల్య వివాహ దురాచారాన్నీ, క న్యాశుల్క దురాచారాన్ని రూపుమావడానికీ, 
బాల్య వెధవ్యాల్ని నిశోధించడానికీ “శారదా బిల్లు”ని పవేశపె టింది ఆనాటి 
పభుత్వం దాన్ని సదాచార సంవన్ను లూ సు. వాసులూ అనేక మంది (వతి 
ఘటించడానికి (పయత్నిసున మ సమయంలో చెళ్లపిళ్ల వారు “శారదా బిల్లు’ 'ని 
ఆతి కమించడం క్షేమం కాదని పబోధినూ 1988లో 'ఆంధవీక్తి "లో ఒక వ్యాసం 
రాశారు... కాాదా బిల్లుగాని పిడాకుల చట్టం గాని పితంతూద్వాహం కాని 
పురెకొలే. వాకి వుద్దేశం ఎలాంటిదం బి, స్రీస్వాతం్యత్యాన్ని బలవరచెదిగా కన 
పడుతుంది. మీరేమో స్రీ స్వాతం త్యం వల్ల ఇబ్బందులు వున్నాయి కనక' అది 
వనికి రాడంటారు. “ఆ ఇబ్బందులు ఇబ్బందులుకావు, పునర్వివాహం చేసుకోవ 
డానికి గాని, విడాకులిచ్చుటకు గాని పురుమడికి అధికారం వున్నప్పుడు శ్రీ 
కెందుకు ఉండకూడదు?” ఆని వారంటారు' ఆంటూ శారదా బిల్లుకి అనుగుణం , 
గానూ, క వచ్చిన వాద పతివాదనలను వివరించి తను శారదా 


చెప్పారు, 


“వసుత కాలంలో లేచిపోయిన స్త్రీకి కూడా తగిన ఆలంబనమంటూ 
దొరికితే సంఘంలో గౌరవం లేకపోలేము. ఆలాంటి సంఘ గౌరవానికి తగ్గ 


(పావకం సంపాదించిన ఒక ఇల్లాలు ఆ ద్వితీయ భర్తతోనూ, ఆ బాపతు 


93 


సంతానంతోనూ రంగూన్‌ నుంచి సుమారు సంవత్సరం నాడు దెళానికి వచ్చి 
ర 'కసంబంధుల చేత పం క్రిభోజనాది సత్కారాలు పొంది ఇచ్చి పుచ్చుకునే: 
పాటలు రూడా జరిపించి వెళ్ళినట్లు విన్నాను..." అని రాస్తూ, ఆవిడని [క మంగా. 
సంఘం గౌర వించినట్టుగానే ఎటువంటి మార్పులయినా కాలకమెణా ఆమోదాన్ని 
సొందుతాయనీ అందుచెత “తాటాకు పుస్తకాల్లో వుండే శోకాలు యేకరువు పెట్టిన- 
_పయోజనం లేదు” అని తెలియజెప్పారు. 


అయితే, ఇది చెళ్లపిళ్ల వారు శారడా బిల్దుని స్వయంగా హరించి ఆమో 
దించి చేసిన వాఖ్యానమని పించ దు. [పభుత్వం ఆ బిల్లుని (పవెశ పెట్టింది దాన్ని 
ఆతికమిసే ర్గిక్ష తప్పదని చెసిన హెచ్చరిక మాతమెనన్నది ఆయన మాటల 


బుట్టి తెలుస్తుంది 


“ఇప్పుడు సిద్ధంగా బాధిస్తూ వున్నది “కారద బిల్లు '. మనకు సంఘబలం 
నేదు... నా బందుజాతంలో చాలా మందికి నేను సలహీ ఇవ్వడం ఈ బిల్లును 
ఆ త్మికమించవద్దు. ముప్పు మూడి తీరుతుందనే ఇసూ వున్నాను...” అని రాశారు. 


ఇెళపిళ వారు వెనకటి తరానికి చెందిన మహాపండితుడు, మహా మేధావి? 
6౧ ర 
ప్రల గురించీ, వారి స్థితిగతుల గురించీ ఆయనకి కొన్ని నిరిష్పమైన అభిపాయా 
లుండేవి. 


“రాజ్యలక్ష్మి” " అనే నాటకాన్ని రాసిన సగండూరి బంగారయ్య గారి' 
ఆధి|పాయాలను హర్తిస్తూ శా న్ర్రీ గారు తమ సమీక్షలో ఇలారాశారు....“స్తీలు నాటక 
రంగాలలో అభినయించడం ఈ [గంథ కరకు లేశమున్నూ ఇష్టం లేదనే అంశం 
మిక్కిలి మృదువుగా బోధించిన ఈ కవిత్వ |పౌఢిమను ఎంత వర్తించినా తనవి 
తీరదు. 


ఈయన శుద్ద ఛాంద సుడు కాకపోయినప్పటికీ _పసుత విషయంలో ఆ 
ఇఛాందసుల అభ్మిపాయాలే సర్వదా [(శేయస్కాములకు ఆదరణీయాలుగా ఈ 
నాటకంలో చితించి వున్నారు. కుల స్రీలు నాట కాలలోనూ సినిమాలలోనూ అభి 
నయ పాతలుగా వుండవచ్చునని వాదించేవారు తీరా ఆది తమకు సంబంధించ. 
వలసీ వచ్చేటప్పటికి యే స్టితికి రావలసి వస్తుందో ఈయన బహుమృదువుగా 
జోధించారు... 


94 


ఈ నాటకంలో ఎక్కడా కూడా “*పేకేఉి సరకు నాకు కనిపించలేదు.. 
రాజ్యలక్ష్మీ నీల సంరక్షణ వల్ల పురుషులలో వున్నంత అవిసితి ఇప్పటికిన్ని మ్‌ 
భారత ఖండంలో స్రీలలో లెదనిన్ని వాళ్ళ మూలకంగానే భరతఖండ పు యోగ్యత 
ఇంకా ఆంతోఇంతో నిలిచి వుందనిన్ని స్పురింప చేసినట్టయింది.... ఆపెతత్వం 
కూడా అసలు మంచిదే అయినా ఈ నాటక కళా వ్యామోహం చేత చెడ్డట్లు వ్యంగ 


మరాందగా తేలి+నటయింది. 
లీ జ ఆ 





దీనివల తేలే సారం కులన్రీలు నాటక రంగాలకు పనికిరారు అనగా నాటక 
రంగంలో ఇతర పురుషులతో ఆయా భాగాలు నటించిన పిమ్మట కీలాన్ని చెడ 
గొట్టుకొకుండా వుండటం కలలో వార్త అనేదే ఇందు తెలుసుకోదగ్గది. సీలమే 
ఆక్కరలేదు కులస్త్రీలకనే వారు తప్ప తదితరులు ఈ భావాన్ని శిరసావహిసారు. 


కనక ఈ నాటకం సామాన్యంగా అన్ని పఇాల వారికిని ఆమోద పా తమని 
నెనభి పాయ వడతాను....”. నాలుగు ఐదు దళాబ్తాల కిందట చెళ్టపళ్లవారు వెలి 
బుచ్చిన అభ్నిపాయాలు కొన్ని మనకిప్పుడు అంత ఆశ్చర్యం కలిగించక పోవ 
చ్చును. కాని ఒక అర శతాబ్దం తరువాతకూడా స్త్రీల విషయంలో సమాజ నియ 
మాలు మౌలికంగా ఆరె మారలేదని తెలుసోంది. ఆదే ఆశ్చర్యం కలిగించే 
విషయం. 

మౌలికమైన మార్పు రావాలంటే ఆలోచనాసరళిలో, సామాజిక దృషిలో 
మార్పు రావాలి. ఎన్ని శాసనాలు చేసినా, చట్టాలు అమలు కావాలంటే సామాజిక 
సం పదాయాల్లో, భావాల్లో [పవర నలో, పరివర న రావాలి. మనిషిలో మార్పు 
రావాలి, 


(ఉదయం నవతరం వారవ,తిక, 22-_ 9_89, 


చేనుమేసే రంబెలుంటు...? 


చిన్నప్పుడు 'మానవతి అనే ఒక రాజకుమారై కథ చదివాను. అందులో 
ఒక రాజకుమారుడు ఒక మానవతి అయిన రాజకుమారైని పెళ్ళిచేసుకోవాలనుకుం 
టాడు. ఆ|పయత్నంలో కొంతమంది రాజకుమారైెలను కలుసుకొని వారికి ఒక 
[పశ్న వేస్తాడు. 'నీ మీద ఎవరయినా అత్యాచారం జరపడానికి [ప్రయత్నిస్తే నిన్నె 
వరు రక్షిసారు?'అని. దానికి సమాధానంగా *నా తండిరక్షిపాడ *సి*మా సేనాధిపతి 
రక్షిస్తాడ'నీ,నా రక్షకభటులు రక్షిస్తారిని,'నా చెలికెత్తెలు రక్షిస్తార'ని, *నాభర 
రకిసాడినీ_ఇలా రకరకాలుగా చెబుతారు రాజకుమార్తెలు. చివరకు ఒక్క రాజ 
కుమా ర్రెమాతం “నన్ను నేనే రక్షించుకుంటాను' అంటుంది. ఆమెనే వివాహం 
చెసుకుంటాడా రాజకుమారుడు. ఇక్కడ రాజకుమార్తె నిజంగా తన్నుతాను 
చశంచుకోగలదా అన్నదికాదు ఆలోచించవలసిన అంశం. ఆమెకున్న ఆత్మ 
విశ్వాసం అదీ ముఖ్యమైన విషయం, 


సమాజంలో స్రీకి రక్షణలేక పోవడం ఆనాటినుంచివసున్నది, తమ్ము తాము 
రక్షించుకోగలిగిన స్త్రీలకన్నా అత్మా చారాలకు బలై పోయినవాళ్ల సంఖ్యే "పెరుగు 
తోంది నానాటికీ. దీనికి కారణం “కంచే చేనుమేస్తే,,.' అన్నట్టున్న సామాజిక 
వ్యవస్థ. ఒక వైపునుంచి స్రీ ఆబల అంటూ సంరక్షణ పేరుతో స్త్రీని నాలుగుగోడల 
మధ్య బంధించి వురుషుడు అవకాశందొరికిచే చాలు గోడమీది బల్లి పురుగును 
గుటుక్కున మింగినట్లు స్రీ బలహీనత పై దెబ్బతీస్తూ, మరో వైపునుంచి స్రీ తన 
శీలాన్ని కాపాడుకోవడం అత్యావశ్యకమనీ, “శీలంచెడిని శ్రీకి సభ్య సమాజంలో 
స్తానంలేదని కాసించి, స్రీకి విము క్రిమార ౦ లేకుండాచేశాడు. అంతేకాక, మగవాడు 
ఏంచేసీనా చెల్లుతుందనే “అనుమతిపషతాన్ని' తనకు తాను ఇచ్చుకున్నాడు. ఇదీ = 
నేటికీ నడుస్తున్న సామాజిక చరిత. 


పూర్వం స్త్రీలు చదువుకోని రోజుల్లో, వూర్వాచారాలు [పబలంగా ఉన్న 
రోజుల్లో అనేక విధాల హింసీంప బడ్డారు. ముఖ్యంగా బాల్యవివాహాలు స్త్రీలను నానా 
విధ మైన చ్మితహింసలకూ గురిచేశాయి. రాజారామ్‌ మోహన్‌ రాయ్‌, ఏ రేశలింగం 


96 


వంతులు, దుర్గాబాయి మొదలైన సంఘ సంస్కర్త ల కృషి ఫలితంగా పూర్వపు. 
సాంఘిక దుష్టాచారాలు కొంతవరకు సమసిపోయాయి. కాని, నేడు స్రీలకు విద్యా 
భ్యాసం, ఉదో; గావకాశాలూ లభించడం పరిపాటి ఆవుతున్నప్పటికీ, సమాజంలో 
స్త్రీకి స్థానంమాతం పురుషునిసాయికి చేరుకోవడంలెదు. ఇప్పటికీ పురుషుని [ప్రవర్త 
నకి ఒక has స్రే [ప్రవరనకఃి ఒక కొలమానం వాడుతున్నారు. విద్యా 
నీకి తాను కోరుకును ఏ స్వెచ్చ లభించకపోగా, గృహ. భాధ్యతల తో 
వాటు పనో. వా బాధ్యతకూడా పెరిగి, 'వెనకచూ సేనుయ్యి, ముందుచూ స్తే 
గొయ్యి'ఆన్న స్థితిలో ఇరుక్కుపోయింది 





ఆర్థికంగా , సామాజికంగా, చట్టపరంగా తనకు లభించిన హక్కుులనూ, 
పు ఏ వినియోగించుకోగల స్థితిలో ఉంటోందా స్తీ ? భరపోయిన స్రీలు, 
విడాకులు ఇవ్వవలసివచ్చిన న్ర్రీలు తనకుతగిన న్యాయం జరగడంకోసం న్యాయ 
వాదుల దగ్గరకువెళ్ళి వారి వలలో చిక్కుకుని సంఘంచేత దూషింపబడిన వాళ్లు" 
న్నారు. పురుషుల అత్యాచారాలకు గుర రక్షణకోనం పోలీసులద గరకు పరుగెత్తి 
వాళ్ళ విషవలయాల్లో చిక్కుకుపోయిన వాశ్లెందరోనున్నారు. విద్యాభ్యాసం కోసం 
వెళ్ళిన ఆడపిల్లలు తోటి విద్యార్దుల అఆకతాయితానికి, 'గురువులి అత్యాచారాలకీ 
లోనై, అభాగినులైన వారున్నారు. ఉద్యోగాలకోనం, బదిలీలకోనం అధికారులనూ, 
రాజకీయనాయకులనూ ఆశయించి వారి క బంద హస్తాల్లో చిక్కు కుహోయి, మార్గాం 
తరం లేక ఆత్మహత్యలకు పాల్పడినవాళ్ళూ, లేదా జీవచ్చవాల్లా మిగిలినవాళ్ళూ 
ఎక్కు వవుతున్నారు. పేమించినవాళ్ళు మోసంచేనినా; తండి పోషించలేని 
నితిలొనూ పెళ్ళిచెయ్యలేని స్టితిలోనూవున్నాా భర్తపోయి పిల్లల్ని పోషించుకోలేని 
సితిలోవున్నా పడుపువృ త్రితవ్ప గత్యంతరం లేని హీన కం? ఈడుసుంది పురు 
షాధిక్య సమాజం. 


ఈ దుస్థితినుంచి స్రీలకు విము కి కలిగించడానికి మరో రామమో హన్‌రాయ్‌, 
మరో వీరేశలింగం పుట్టాలని ఎదురుచూస్తూ చేతులుముడుచు కూ). చునే బదులు 
స్రీలు తమంతటతాము ఎంచెయ్యగలమని ఆలోచించుకోవలసిన అగత్యం ఎంతైనా 
వుంది. ఓటుహక్కు, ఆ సిహక్కు, న్యాయస్థానాలు, పోలీసు స్టేషన్లు, వీటివల్ల లభించే 
రక్షణ, గౌరవం చూస్తూనేఉన్నాం. 'అభివృద్ధినిరోధకళక్తుల్ని అధిగమించే 5 క్తి 
స్త్రీలు ఏ విధంగాపొందాలి, (పదర్శించాలి.అని ఆలోచించుకోవాలి. 


97 


సమాజంలో ఎటువంటిమార్పు తీసుకురావాలన్నా వ్య కిగతంగానూ, సామూ 
మహాకంగానూ రెండువిధాలా కృషి చెయవలసివుంటుంది. మహిళా సంఘాలూ త్రీ 
విముక్తి ఉద్యమాలూ ఎంత కృషి చేసినా, వ్య కిగతంగా [పతి త్ర అభివృద్ది నిరోధక 
శకుల్ని స్యయంగా పతిఘటించక పోతే పయోజనంవుండదు _పతిఘటించడ 
మం పే హింసామార్దాన్ని అవలంధించమని కాదు. 


పూర్వం రచనల్లోనూ చలనచ్చితాల్లోనూ స్త్రీలు పడే బాధలకి ఆత్మహత్య 
వంటి ఆత్మ వినాశకర మెన పరిష్కారాలనేచూ శే వారు ఇప్పుడు విప్ణవం "పేరుతో 
చట్టాన్ని చేతుల్తోకితీసుకుని హత్యవంటి హింసాకాండ లకు పాల్పడట మే పరిష్టా ఇద్ర 
మార్గంగా చూపిసున్నారు. ఇవి రెండూ నిషిద్దమార్గాలే. విద్యాసంస్కా రాలు చూప 
వలసినది మధ్యేమార్గం. అది-స్త్రీలు తాము 'శైతన్యవంతులు కావడానికి [వయ 
ప్న ంచడమే కాక, పురుషులకుకూడా స్త్రీల సమస్యలపట్ల సదవగాహన 


కతిగించడమే. 


(ఆం ధజ్యోతి అక్టోబరు 29, 1988) 


: ..వివాహమం( తాల తాత్సర్యం 


ఇది పెళ్లిళ్ల సమయం.. ఎందరో వధూవరులు పెళ్ళిపీటల మీద కూర్చుని 
రొ 
పురోహితుడు చదివే మంతాలను వింటున్నారు. కొన్నిటిని చిలక పలుకుల్లా పురో 
హితుడు చెప్పమన్న ట్లు చెబుతున్నారు. ఆందులో ఎందరికి తెలుసు వివాహ 
మం్యతాల ఆరాలు? పీటలమీద కూర్చున్న వాళ్ళకీ తెలియవు. పెళ్ళికి వచ్చిన 
® 
ఆహూతులకూ తెలియవు, ఎవరో ఒకరిద్దరికి తప్ప. 


మచ్చుకి కొన్ని ముఖ్యమైన వివాహ మం,తాలకు తాత్పర్యాన్ని తెలుసు 
కుంటే చాలు ఎన్నో ఆశ్చర్యకర మెన విశేషాలు వెల్లడ వుతాయి. వివాహ కార్య 
[కమంలో వరుడి (పాముఖ్యం, ఆదిమానవుల సాంఘిక వ్యవస్థ, వేదకాలంనాటి 
వారి విశ్వాసాలూ, ధర్మస్తూతాలూ మొదలై నవి ఎన్నో తెలియవసాయి, 
ముఖ్యంగా అరుంధతిని ఆదర్శంగా తీసుకోవలసిన వధువుస్తానం ఎటువంటిదో, 
ఆ వధువు పొందే వరుడు ఎటువంటివాడో మొదలైనవి తెలుసుకోవలసిన, ఆలో 
చించవలసిన అంశాలు. 


వివాహ కార్య కమంలో పురోహితుడు చదివే మం్యతాలు చాలావరకు వరుడి 
తరపున, వరుడికి బదులుగా చదివే మంతాలే. వివాహం చెసుకుంటున్నది వరుడు, 
వరుడు ముందుగా దేవతలను _పార్షిసాడు. 


“దేవతలకు తల్రివై న ఓ అదితీదేవీ, నేను చెస్తున్న ఈ వివాహ కర్మను 
అంగీకరించు___ ఓ సరస్వతీ దేవీ అంగీకరించు... ఓ పర మేళ్వరుడా నాకు 
స్ఫూరినిచ్చి, ఈ కర్మను అంగీకరించు__ ఓ వరుణుడా ఈ కన్యకు సహోద 
రులు పోనట్టి భాగ్యాన్ని [పసాదించు.... రీ బృహస్పతీ ఈమెకు భర పోనట్టి 
భాగ్యాన్ని (వసాదించు.... ఓ ఇం|దుడా ఈమెకు పుతులు పోనట్టి భాగ్యాన్ని 
[పసాదించు. ఓ సూర్యుడా ఈమెకు సహోదరులు, భర, పు|తులూ పోనట్టి 
భాగ్యాన్ని [పఫాదించు” 


తరువాత వరుడు వధువుని ఉద్దేశిన్తూ_ 


99 


“ఓ కన్యా నీవు హింసాకర మైన దృషిలేకుండా భర్తను చం పేదానవు 
కాకుండా ఉండు. భర కోసం, బావమరదుల కోసం మంగళపదంగా ఉండు. 
మంచి మనస్సూ, మంచి తేజస్సూ కలిగిఉండు. దేవతలను పూజిస్తూ ఉండు. 
'మనుషులనూ, పశువులనూ సుఖ పదంగా ఉంచు” అని చెప్పి, 


“ఓ వధూ, భర ను చంపే ఎ దౌర్భాగ్యం నీకున్న ట్లయితే దాన్ని ఈ దర్భతో 
శుడిచివేస్తున్నాను” ఆంటూ వధువు కనుబొమల మధ్య దర్భను తాకిస్తాడు, 


వధువు కిరస్సు పెన ఉంచిన దర్భ వలయంలాగ వధూవరుల తల్లులు, 
శావమరదులూ వలయాకొరంలో వివాహాగ్ని చుట్టూ ఉండి దాన్ని సంరక్షించమని 
పార్తిస్తాడు. 


తరవాత ఇందుని (ప్రార్ధిస్తాడు వరుడు, 


“ఓ ఇందుడా! “ఆపాలిను తేజోవంతంగా చేసినట్టుగానే ఈ వధువును 
కూడా సూర్యతేజస్సు కలదానినిగా చేయి.” ఈ (ప్రార్ధనకు. కారణం ఆతి మహో 
ముని కుమార్తె [బహ్మవాదిని అనే కన్యకు “బొల్లి” వ్యాధి ఉండటం వలన వరుడు 
దౌరక లేదు. “పాలకుడు” లభించనిది కాబట్టి ఆమెకి “అపాల” అని పేరొచ్చింది. 
వరుడు లభించెలా చేయమని ఆమె నిత్యం ఇందుని పూజించేదిట. ఓసారి నదిలో 
కొట్టుకుపోతూ కూడా, చెతికందిన సోమలతని నమిలి, ఆ రనంతో 'ఇందదుని 
హూదించిందట. ఇందుడు ఆ రసాన్ని స్వీకరించి రతము, ఇరుసు, - కాడి ఈ 
మూడింటి రం|ధాల గుండా ఉఊదకాన్ని పోసి ఆమెను పవ్మితురాల్ని చెళాడుట. 
ఇ మెకు “బొల్లి” పోయి ఆరోగ్యవంతురాలై ందట. అప్పటినుంచీ (పతి కాన 
ఆ విధంగా ఉదకంతో పవితం చేయడం ఆచార మెంది. 


స 


బండి కాడియొక్క రం ధంలో బంగారం (మంగ ళనూ త్రం) ఉంచి ధాని 
మీదుగా వధువు పెన ఉదకం వచ్చి వధువు దేహాన్ని పవితంచేసి “ఆలింగనానికి 
ఆర క్ష నుయ్యేటట్లు” చేయమని హవ ప _పార్ధిస్తాడు వరుడు. 


ఆ తరవాత వధువుకి మధుపర్క వస్తారిన్ని ఇచ్చి, జక వధుపు నడు 
ముకి pies కళ వవావామన పుణ్యకర్మ ఆచరించడానికి, 


వరుడు వధువుని ఉద్దేశించి ఇలా అంటాడు. న 


100 


ఓ వధూ! చందుడు నిన్ను ముందుగా పొంది. తరువాత విశ్వావసుడనే 
గంధర్వుని కిచ్చాడు వ ఇద్దరి తరువాత అగ్నిప చో తుడు నిన్ను వరించి నీకు 
మూడవ భర, స అయ్యా “డు. ఆ దేవతలు పొందిన తరువాత మనుషులలో నిను ్న 
డక సు నాలవ భరనవుతాను. అగ్ని హో తుడు నిన్ను నాకిచ్చి, 
వల్ల సుంతాగమూ, బాగ్యమూ కలిగటట్టు నన్ను ఆను[గ పించాడు. నన్ను 
వాహం చెసుకుని ఆజన్మాంతం నాతో ఉండు. యాగ్యమైన సంతానం కోనం. 
దు డుతున్నాను. వివాహ వేదిక పె [పకాళిస్తున య ఆగి ఎహోతునిః 
లందరూ నిను [| నాకరి ంచినం దువల్ల నిను ప స్వీక రిస్తు న్నా ను, 
గ, హో, తు నె సె హితుడైన వాయువు నాపై ఎల్లవ డూ నివు [ "పేమ కలిగి; 
we ఆను గహించవలసిందని కోరుతున్నా ను”. 












ఓ వధూ, నివు నన్ను అనుసరించినడు. విషమూ ర్రి నీవువేసే మొదటి" 
అడుగు వలన అన్నాన్న్‌; రెండవ అఆడుగువలన బలాన్ని, మూడవ అఆడుగువలన 
కర్యాన్నీ, నాలవ అడుగువలన కర్మసుఖాన్ని, అయిదవ అడుగువలన పశు 
సమృద్దినీ, ఆరవ అడుగువలన బుతున ౦పతి నీ, ఏడవ అడుగువలన యజ్ఞం, 
చయించడానికి ఏడుగరు బుత్విక్కు లనూ కలుగజేయవలసిందని పార్టిస్తు 
న్నాను". 


"ఓ వధూ! మనమిద్దరం ఏడడుగులు కలిసి నడిచిన ౦దువల్ల స్నేహితుల 
మెనారి. ఇక మనం ఒకరినొకరు విడువవద్దు. మనమిద్దరం పరస్పరం [ పెమించు. 
కుంటూ, అనుకూల దాంవత్యం సాగినూ, ఒక రినొక రు సంపదించుకుంటూ మన. 
మనన ల్ని ఏకం చేసుకుని ధర్మ కార్యాలన్ని టినీ నిర్వ ఈ రిస్తూ కలిసి ఉందాం. 
నేను ఖా వేద మైతే, నీవు మబుగ్వేదానివి. ఆంటే బు గ్వేద సామవేదాల లాగే 
ఆవినాభావంగా ఉందాం. నం యోగ్యకియని బట్టి నేను ఆకాశంతో సమానం. నీవు. 
భూమితో సమానం. నేను పైన, నీవు కింద... ఇం దియాల్లో వధానమైెన. 
మనస్సుని నేనై తే, ఆ మనస్సు నుంచి వచ్చే వాక్కు_వి నీవు...” న 





వరువుని మొట్టమొదట పొందిన చం్నదునికీ, తరవాత పొందిన విశ్వావసు. 
డ్రనే గంధర్వునికీ, ఆ "తరవాత పొందిన అగ్నిహో తునికీ, హవిస్సుని సమర్ని 


సాడు వరుడు. ఆంతటితో కన్యాకా[వతం వూర యి, వధువు అ గృహాన్ని 
విడిచి భర గృహానికి బయలుదేరుతుంది. 


101 
వరుడు మళ్ళీ (పారిసాడు-. 
(1 శాల 


“ఓ ఇం్యదుడా, ఈ వధువుకి వివాహానంతరం పుట్టింటి పైన ఆపేక్ష లేకుం 
జానూ, మెట్టింటి పెనే పేను కలిగి ఉండేట్టుగానూ, సుపుత సంతానం, భాగ్యం 
కలిగెటట్టుగానూ అను గ హొంచు”, 


దిర్దాయువుక లిగిన సంతానాన్ని పసాదించమని వరుణుసీ, ఆగ్నిహోతుని 
కూడా (పార్ధిస్తాడు . 


తరవాత, వధువుతో ఆంటాడు_ 


“ఓ వధూ, మన ఇంట్లో ఎప్పుడూ ఏడుపు వినిపించకుండా ఉండాలి. 
మ డ్చేవాళ్ళకి దూరంగా ఉండు. నీవు కూడా ఎప్పుడూ జుట్టు విరబోసుకుని, 
గుండెలు బాదుకుంటూ ఏడవకు. భర నీ, సంతానాన్ని చూసుకుంటూ సంతోషంగా 
ఊఊ ం౦డు”. 


“ఓ వధూ, ని నడుముని ఆకాశమూ, తొడల్ని వాయువూ, స్తనాల్ని 
“ఆ శ్వనిదేవతలూ , ధరించిన వస్తాంన్ని బృహ సృతీ, వెనుక భాగాన్ని విశ (దేవతలూ 
అ శకించవలసిందని _పారిస్తు న్నాను”, 


“ఓ వధూ, ఈ రాతి మీద పాదం పెట్టు. నీవు కూడా ఈ రాయిలాగే 
ఆాశ్వతంగా ఉంటావు. యుద్దం చేసేవారిని ఎదుర్కొని యుద్ధం చెయ్యి”. 


'ఓ వధూ, వరుణ దేవుడు నిన్ను బంధించిన వాళాన్ని విడి పీస్తున్నట్లుగా 
ఈం దర్భతాడుని ఏప్పుతున్నాను”. 


“ఆత మామల పెనా, ఆడబిడ్డ ల పైనా; బావమరదుల పెనా _పేమగా 
ఉండు. నీవు నావలన పోషింపబడుతూ, నాయందు నిశ్చలమైన భ క్రితోఉండు, 
బృహస్పతి నిన్ను నా కొరకు ఇచ్చాడు కనుక, నావల్ల సంతానాన్ని పొంది 
నూ రెళ్చ జీవించు" అని చెప్పి వరుడు ఇలా పార్గిస్తాడు. 


“కశ్యపుడు మొదలైన ఏడుగురు మునులూ తమ ఏడుగురు భార్యలలో 
అ దుంధతీ దే వి అగగణ్బురాలనీ, మనస్సులోనై నా వ్యభిచరిందే గుణం లేని నిశ్చల 
మనస్సుకలది అనీ భావించేవారు. ఆందువల్ల ఆరుంధతిఏ తక్కిన ఆరుగురు స్త్రీలూ 


102 


తమలో ఆగగణు;రాలని భావించారు. ఇప్పుడీ వధువు ఆ ఏడుగురి తరువాత 
ఎనిమిదవడిగా వవ్మిత మెనదిగా ఎంచాము కాబట్టి ఈమె వృద్ధి పొందుగాక 1" 
ఇదంతా హిందూ సంప్రదాయం |పకారం చెప్పే కొన్ని వివహమం[తాలః 
తాత్పర్యం, ఆయితే, ఆచరణలో వివిధ పాంతాల్లో వివాహ కార్య కమంలో 
వైవిధ్యం కనిపిస్తుంది. తక్కిన మతాలవారు వారి సంవదాయాల (పకారం ఏమేం: 


చెబుతారో మరి?! 


(ఉదయం నవతరం వారప[ తక, 15.90) 


అం 


తోచక పోవడం 


ఒకరి కొచ్చింది, ఇద్దరికొచ్చింది, ఆర్దర్నాతివేళ ఇంటిల్లిపాదికీ వచ్చిందని 
న్మిదగురించి పొడుపుకథ చెప్పినట్టు, “తోచకపోపడం"” అనేదికూడా లోకానుభవం. 
ఆడవాళ్ళు, మగ వాళ్ళు, పిల్లలు, వృద్దులు. అందరూ అంటూ ఉంటారు “తోచడం 
లేదు" అని. 


మనిషికి ఒంటరిగా ఉంటే తోచదు. మరో మనిషి తోడుకోసం తహతహ 

లాడతాడు, మనిషికి ఏదైనా వ్యాపకం లేకపోతే తోచదు. ఒకేరకం వ్యాపకం 

పన్నా తోచదు. ఆ న్యాపక ౦లో ఎదో మార్పుగాని, మరో వ్యాపకంగాని ఉంటి 
తప్ప తోచదు. ఒకేచోట ఉంటే తోచదు. మరో చోటికి పోతేనేగాని తోచదు. 


మనిషికి తోడు ఉంటి తోచకపోవడం ఉంటుందా అనుకుం పే పొరపాటే, 
ఉఊన్నతోడు నచ్చకపోయినా తోచదు. నచ్చినా, ఇద్దరికీ కలిసి తోచదు. ఇద్దరూ 
కలిసి రోజంతా ఇంట్లో కూర్చుంటె తోచదు. ఇద్దరూ కలిసి ఎక్కడి కైనా వెళ్ళా 
లనుకుంటారు. లేకుంటే. మూడో మనిషి ఎవరైనా వస్తే తోసుందనుకుంటారు. 
మూడోమవిషి వసే, మళ్ళీ wee 3 నా 


పుసకాలు లేకపోతే తోచదు. రేడియో లేకపోతే తోచదు. రేడియో ఉంటే 
టి.వి. లేకపోతే తోచదు. టి.వి. ఉన్నా సినిమాహాలుకి వెళ్ళికొత సినిమా చూడక 
పోతే తోచదు. డబ్బుంటే ఏ.సి.ఆర. లేకపోతె తోచదు. కొందరికి టెలిఫోన్‌ లేక 
పోతే తోచదు. కొందరికి మందుంటేనేగాని తోచదు మందుతోబాటు మనుషులుంటే 
గాని తోచదు ప్యతికలు౨పేగాని తోచదు. పతికలు చదువుతూన్న ప్పుడు ఏ జంతి 
కలో వక్క-_పొడో నములూంటేగాని తోచదు, 


ఇంట్లో పిల్లలు లేకపోతే తోచదు. ఉంటే, పిల్లల్ని ఎవరిమీదనో వదిలేసి, 
ఎక్కడికైనా వెడిలేగాని తోచదు. సెలవురోజున తల్రిదం్యడులకి, పిల్లలకీ కూడా 
కోచుదు. అందులో ఎవరో వొకరు తమ అభిరుచిని బట్టి ఏ మూలో కూర్చుంటే 
తక్కి.న వాళ్ళకి తోచదు. అందరకూ కలిసి సినిమాకి వెళ్నట మో, పేకాట ఆడట మో 


104 


చేస్తారు. ఇంట్లోవాళ్ళు తమలో తాము ఆడుకుంటే తోచదు. స్నేపాతులతోనో, 
ర రా 
బందువులతోనో కలిసి ఆడుకుంటే బాగుంటుందనుకుంటారు. 


ఈ శోచకపోవడం ఒక వయస్సుకీ, ఒక సందర్భానికి, ఒక క్లిద్దరికీ పరి 
మిత మైందికాదు. ఇప్పుటివాళ్ళకి పతిని టీక ఏ పెళ్ళికయినా వెడితే ఆ 
పెళ్ళిలో జరిగే ఆన్ని రకాల తంతులూ అందరికీ ఇష్టం ఉండదు. ఆ తంతులో 
పాలొనటం నచ్చని వాళ్ళకి ఏం చెయ్యాలో తోచదు. ఎవరై నా తెలిసినవాళ్ళుగాని, 
మనసుకి నచ్చినవాళ్ళుగాని ఉంటే వాళ్ళతో కలిసి వరే ఏదైనా పట కార్య 


[కమాన్ని ఏర్పాటు చేసుకుంటేనేగాని తోచదు 





విన్న వయస్సులో ఆటలు, స్కూల్లో చదువు, పెద్దయాక పెద్దచదువులు, 
స్నేహితులు, ఆటలు, నాటకాలు, సీనిమాలు, ఉద్యోగం, వివాహం, పార్టీలు, 
పండుగలు, పేరంటాలు, పిల్లలు, పిలల పెళ్ళిళ్ళు, వాళ్ళ పురుళ్ళు, మనవలతో 
ఆటలు, పాటలు, క్రబ్బులు, సంఘాలు_ ఇలా ఎన్నిటితోనో కాలశ్నేవం అవు 
తుంది. జీవితంలో అడుగడుగునా తోచడం లేదని ఆనిపించటం, తోచడంకోనం 
బంధాలనూ, ఆనుబంధా లనూ విస్తృతం చేసుకోవటం, తద్వారా నూతన సమస్యల్ని 
సృషించుకోవటం, ఆ సమస్యల్ని పరిష్కరించుకోపటానికి నూతన మార్గాల్ని అన్నే 
షించటం, సాధించటం జరుగుతూ ఉంటుంది. ఆట విడుపు ఆనేది లేకుండా 
సమయం గడుస్తుంది. 

వృద్దాప్యంలో అన్ని శక్తులూ ఒక్కొక్కటే ఉడిగిపోయాక ఒంటరితనం 
ఒక _ చే మిగులుతుంది. ఒంటరితనంలో తోచకపోవడం ఆనెది ఇంతింతె 
బహ్మో ౦డంబంతై అన్నట్టుగా మనిషిని ఆవహిస్తుంది గతస్మృళులు ఉరటరేతినం 
ఆనే గాయం మీద ఈగల్హా ముసిరి మనిషిని మరింత బాధ పెడతాయి. వూర్ణం 
తాతయ్యల దగ్గరికీ, బామ్మల దగ్గరికీ చిన్న వాళ్ళు కథలకోసం, కబుర్గకోసం వెళ్తే 
వారు ఇప్పుడు చిన్న పిల్లల అభిరుచులకీ తాతయ్యలు, బామ్మల అభిరుచులకీ 
పొంతన కుదరక వృద్ధాప్యంలో ఆశించిన ఆసరా దొరకదు. ఇంట్లో పనులతోను, 
బయట ఉదో్యోగాలతోనూ హడా ఏ౨డిగా తిరిగే మధ్యవయస్సు వాళ్ళకి వృద్దులతిః 
కలిసీ కాలక్షేపం చేసే తీరిక, ఇచ్చ ఉండదు. ఇక ఒంటరితనంలో వృద్దులు శ్రాద్రీ 
రక ఆశక్షతకన్న మానసిక బలహీనత తోనే బాధపడుతూ ఉంటారు. పా “తోచక 


పోవడాని*కి మందు దొరకదు. అదే వారికి (కమంగా జ్రీవితంమీద నిస్ఫృహ, 
నిరాశా కలిగిసుంది. 


105 


ఈ 'తోచకపోవడం' అనేదే లేకపోతే మనిషి ఆనాదినుంచి యీ నాటిదాకా 
ఏదీ సాధించలేకపోయి ఉండేవాడెమో_ సాంకేతికంగా, సాంస్కృతికంగా పురోగ 
మించ లేకపోయి ఊండేవాడే షూ. 


కాని, ఎన్ని సాధించినా అనుక్షణం ఒంటరితనం మనిషిని నీడలా వెన్నాడు 
శూనే ఉంటుంది. దాన్ని ఆధిగమించటానికే యీ ఆధునిక పరికరాలు, నంసార 
బంధాలు, వినోద కార్యకమాలు, విజ్ఞాన [ప్ర్మ కియలు | ఎన్ని టి ఆసరా తీసుకున్నా 
మనసుని ఒంటరి తనం భయ పెడుతూనే ఉంటుంది. మనిషి తననుండి తాను హారి 
పోవటాని కే నిత్యం (ప్రయాస పడుతున్నట్టు తోస్తుంది. ఒంటరితనం ఆంటి భయ 
పడటం మానేసి, ఏకాంతంలోని | పళాంతతని [గహేంచ గలిగితే యీ తోచక 
పోవడం అనే భావం ఆంతగా వేధించకపోవచ్చు. ఇది చిన్నతనం నుంచీ అల 
భరచుకుం"చె వృద్దాప్యంలో అంతగా బాధించక పోవచ్చు. 


(ఆదివారం ఆం[ధజ్యోతి, జనవరి 2లి' 1987) 


(పమించడం ఎలా ? 


'అమ్మ' తరవాత అమ్మంత ఆకర్షణీయమైన, అనువైన పదం “_పేమి 
ఒక్కటే అనిపిస్తుంది. తల్లి [పేమ తరవాతే ఏ [పేమ అయినా అంటారు. అంత 
పేమగా పెంచే తల్లి కూడా “నేను ఇంతగా _పేమిస్తున్నాను, ఆంతగా [ పేమిం: 
చాను. కాని వాళ్ళు నన్ను ఎందుకు పెమగా చూసుకోరు, నన్నెందుకు లక్ష్య 
పెట్టరు?" అని ఆ,కోశిస్తుంది వృద్దాప్యంలో, 


కొందరు ఎందుకు _పేమించగలుగుతారు, కొందరు ఎందుకు పేమించ 
లేకపోతారు_ అనే పళ్నలకు ఎన్ని రకాలుగా సమాధానాలు చెవ్పుకున్న ప్పటికీ 
_పేమించడం ఆందరికీ సులభ సాధ్యంకాడు, | పేమ ఆనే పదానికి ఎన్ని నిర్వ 
చనాలిచ్చినా | పేమించడం అంత సులభం కాదు. 


ర_క్ర సంబంధం ఉన్న వాళ్ళ మీదే పేమ ఉంటుంది అనుకోవడం. 
పూరిగా నిజంకాదు. అదే నిజమెతే మన రక్షాన్ని పీల్చి (బతికే దోమల మీద 
మనకి పేమ ఉండాలి కాని, మన రక్ర బిందువులో ఒక్క అణుమా[తం పిల్చినా, 
తక్షణం ఆ దోమని అరచేత్తో ఒక్క చరుపు చరిచి దాని ఆంతు చూసాం. రక 
నంబంధం ఉన్న బంధువులందరినీ సమానంగా పేమించ లేం. అంటే | పేమలో 
కూడా హెచ్చు తగ్గులుంటాయనే కదా ఆరం. ఎవరిని ఎంతలో ఉంచాలో 
అంతలో ఉంచినట్లు, (పతి ఒక్కరినీ తూచి తూచి _పేమిసాం. “నా ఆత్యంత 
ప్రియమైన భార్యకి” అని ఎవరో ఆపురూపుంగా రాసిన మొదటి ఉతరానికి భార్య 
తన నమాధానంలో “ఆ తక్కిన వా'శ్లైవరు' అని అడిగిందట. ఆంటే, 
'పెయమైన భార్య*, “అతి [ప్రియమైన భార్య” కూడా ఉండి ఉంటారని ఆవిడకి 
ఆసూయ | 

“నిష్కల్మషమైన "పేమ అని వాడుతూ ఉంటాం. అం టే _పెమలో 


కల్మషం, కలీ ఉంటాయనే కదాదాని భావం. ఫలానా వారి (పేమ నిష్కల్మష 
మైనది అని (పత్యేకంగా చెబుతున్నా మంచే, నిష్కల్మషమైన పేమ అరుదెనదని 


107 


ఆర్భమవుతుంది. (పేమలో.క ల్రీ ఎలా ఏర్పడుతుంది? | పేమలో కలగాపులగంగా 
స్వార్ధం, అసూయ, అహంకారం మొదలైన మానవ దుర్లక్ష ణాలన్నీ ఉంటాయి. 
క "న్ని పెకీ కనిపిసాయి. కొన్నీ కనిపించవు, కొన్ని పెకి కనిపించినా, వాటిని. 
సమర్ధించు కుంటాం. 


 పేమిసున్నామం టె సరిపోదు. | 'పేమకి నిదర్శనం కావాలనుకుంటాం. 
మనం |పేమిసున్న వారికి ఇష్టమెనవి వండి పెడతాం, కొని పెడతాం. పుట్టిన 
రోజు గురు పెట్టుకుని ఏవె నా బహుమతులిస్తూ ఉంటాం. మనం _పేమిస్తున్న 
వారితో స్నేహ పూర్వకంగా, సరళంగా, మృదువుగా మాట్లాడుతాం. వాళ్ళు 
కష్టాలో ఉన్నప్పుడు ఆదుకుంటాం. మనల్ని పేమించే వాళ్ళు కూడా ఆలాగే 
ఎలా | 
[ప్రవరించాలని ఆ పెక్షీసాం. మన మంటె నిర్తక్ష్యం చూపించె వాళ్ళకి మన మీద 
[మేమ ఉందంటే నమ్మ బుద్ది కాదు.మనల్ని తిట్టి కొ ట్రే వాళ్ళకి మన మీద _ పేమ 
ఉందంటే ఒప్పుకోము. చివరికి తలి తండులనా సరే, నితంం పిల్లల్ని తిటి, 
రా కయి ల య రు 
కొడుతూంటే వారిమీద విముఖత పెరుగుతుంది పిల్లలికి. ఏదో విసుగొచ్చి తిట్టి, 
కొడితే మాతం తలి దర్మడులికి పల్పల మీద [పేమ ఉండదా అంటారు. ఆ విష. 
యం కొందరు పిల్లలు పెద్దయాక అర్హంచేసుకోగలుగుతారు. కాని కొంత మంది. 
పెల్లలికి తల్లి తండుల కఠిన [పవ ర్హన మనస్సులో నాటుకు పోయి, పెద్దయిన 
తరవాత కూడా తల్రిదం డులు తమను చిన్నప్పుడు సరిగ్గా (పేమగా చూడలేదనే 
ఇూ వం మనసులో ములుకులా గుచ్చుకుంటూ ఉంటుంది. 


అలాగే భార్యాభరలు కూడా నిత్యం తమ _పేమను మాటల ద్యారా, 
చేషల ద్యారా |పదర్శీంచాలనుకుంటారు ఒకరి కిష మెనట్లు మరొకరు పవ ర్రించక 
ఆ అ | 4 టె షు ధా తీ 
మోతే ఎదుటి వారికి తమ పెన (చమ,, గౌరవం లేవనుకుంటారు. ఈ (పమ 
[మదర్శించడంలో ఎదుటివారి కిష మైన పనులు చెయ్యడ మె కొక, ఎదుటి వారి 
కిప్పం లేని పనులు చెయ్యకుండా ఉండటం కూడా ఒక భాగమవుతుంది. 


ఈ ఇష్టం లేని వాటిలో ఇంకొకరి మీద | పేమ చూపించడం ముఖ్య మనది. 
ల్రలు సహించలేరు. మరొక తల్రి 


తన తల్రి ఇంకొకరి పిల్లని పేమించడం పి 
'పిమించడం కూడా సహించలేరు 


పిలుల్నే గాక, తన చెల్లినో తమ్ముడినా _ 
కొందరు పెల్లలు. ఆలా గే భార్యా భరలు కూడా పరస్పరంగానె తప్ప, పరులను 
(కే మించడం సహించరు. . 


108 


పేమ గుడ్డిది అంటారు. యుకాయు క్ర విచక్షణ లేకుండా యు క 
వయసులో (_పేమలో పడే వాళ్ళ గురించి ఆంటూ ఉంటారు ఇలా. ఒకతను 
ఎవరో కరకఠోరంగా ఉండే కంఠ స్వరం ఉన్న అమ్మాయిని _పేమిం చాడుట. 
అది చూసి అనుకున్నా రట-_ పెమ గుడ్డి దె కాదు, చెవిటిది కూడా అసి. [ పేమిం 
చడం తప్పు అని ఆనరు పావం పెద్ద వాళ్ళు. ఎటొచ్చి, | సెమించే ముందు ఆ 
వ్య క్తి హిందువా. ముస్టిమా, కిషియనా, మన కులం అవునా కాదా, రక సంబంధం 
ఉన్నదాలేదా, డబ్బున్నదా లేదా, అందం ఉన్నదా లేదా, మంచి, మర్యాద 
ఉన్నవా లేవా, తెలివి లేటలున్నవా లేవా, ఆరోగ్యం ఉన్నదా లేదా, 
నలుపు, తెలుపు, పొడుగు, పొట్టి, లావు, సన్నం_ ఇలా సవాలక్ష విషయాలు 
ఆలోచించి మరీ | పేమించాలంటారు. 


పెళ్ళి సంబంధం విషయంలో మన వాళ్ళు ముందుగా ఇవన్ని ఆలోచిస్తారు. 
వివాహం విషయంలో ముందుగా [పెమ పస్తావన ఉండదు. పెళ్ళయిన తరవాత 
వాళ్ళ (పేమించుకుంటారు. ఎవరికోసం | పేమించుకుంటారు. చచ్చినట్లు పేమించు 
కుంటారు. |పేమించడం కూడా ఓ గొప్ప పనేనా అన్నట్లుగా ఉంటారు. ఇహ 
అ త్రవారింట్లో వాళ్ళని | పేమించగలగడం గొప్ప సంగతే తల్లి తం్యడుల్నీ, 
సొంత అక్క చెల్తెళ్ళని, ఆన్న దమ్ముల్నీ _పేమించిన ట్లు ఆత్ర వారింట్లో వాళ్ళని 
(పేమించలేరు. వరాయి వాళ్ళని (పేమించలేక పోవడం చిన్న తనం నుంచే అల 
వడుతుంది కొందరికీ. కొంత వరకు పెద్ద వాళ్ళని చూసి చిన్న వాళ్ళు నేర్చు 
కుంటారు _పెమించినట్టు కనిపిసే పీల్హలెనా పెదలెవా నె త్తికెక్కు తారని అయిన 
వాళ్ళని కూడా (పేమించనట్టు (పవ రిస్తారు కొందరు. బంధు మితులందరితో 
_పేమగా ఉండాలంటే ఒక్కక్క ప్పుడు మనకొచ్చే ఆదాయం చాలదు! అందుకే 


(పేమని అదుపులో పెట్టుకుంటారు కొందరు. | పేమించడానికి కూడా పరిసితులు 
'ఆనుకూలించాలి. | 


ఒకొ_క్క_వ్పుడు ఎదుటివాళ్ళు _పేమిస్తున్నా రనుకుని వాళ్ళని పేమించి 
మోసపోవడం జరుగుతూ ఉంటుంది. బల్లి మన కాళ్ళకి రాసుకుంటూ మన చుట్టూ 
తిరగ్గానే ఆది మన మీద [పేమ చూ పిసోందనుకుని ముద్దొచ్చి అమాంతం దాన్ని 
చేతుల్లోకి తీసుకుని దాని ఒళ్ళు నిమరబోతే, అది గింజుకుని మన చెతుల్ని గోళ్లతో 
రక్కి. ఒక్క దూకు దూకుతుంది (కిందికి. ఎదుటి వారి ఆంతర్యాన్ని తెలుసుకో 
కుండా (_పమిసే ఇటువంటి అనుభవం అవుతూ ఉంటుంది. శరీరానికీ, మనసుకీ 


109 


గాయాలు తగులాయి. కొందరి (పేమ లతలా పెనవేసుకుని ఊపిరి సలపనివ్యదు... 
కొందరి [పేమ పాశంలా తగులుకుని పాణాలు తీసేటంత వని చేనుంది 


_పేమించడం (పేమించబడటం కూడా సులభం కాదు. పేమించాలంపే 
ఎదుటివారు ఎలాంటి వారైనా, వారి లో పాలను పట్టించు కోకుండా | పేమించగల 
గాలి. [పేమించబడాలం టే కోపం,ఆసూయ, దురాశ మొదలైన లక్షణాలు లేకుండా 
ఉండాలి. దయ, సానుభూతి, జొదార్యం, స్నెహం చూపించాలి. మన [పవరనలో 
ఎటుచూసినా, స్వార్థాన్ని త్యాగం చెయ్యడం తప్పని సరి అవుతుంది ఈ లెక్కని. 
ఎంత మందిని | పేమించగలం? ఎంత, మంది పమని పొందగలం? ఎవరి 
మటుకు వారు తమ _స్వార్దాన్ని ఎవరి కొసం ఎంతవరకు వదులుక వచ్చునో 
ఆంతరాంతరాల్లో బేరీజు వేసుకుని ఆంతంత మ్మాతంగా |పేమిస్తారు. 


ఆనాలోచితంగా | పేమించగలగడం ఒక కళ. 


| 


(ఆదివారం ఆంధజ్యోతి, ఫి బవరి 14,1988) 


స్వెచ్చ -సమస్య-మనిష 


తల్లితం[డుల ఆధీనంలో ఉన్న ప్పుడు పిల్లలు స్వేచ్చలేదనుకుంటారు. 
భర్త ఆధీనంలో ఉన్న భార్య స్వేచ్చ లేదనుకుంటుంది. బల్లలు పెదవాళ్లయాక 
వాళ్లమీద ఆధారవడిన తల్లితం డులు కూడా తమకు స్వేచ్చ లేదనుకుంటారు, 
వారి. ఆదీనంలోంచి బయటపడిజే ,అంతా స్వెచ్చేననుకుంటారు. ఆర్థిక 
స్వాతంత్యమె కాదు, భావ స్వాతంత్యాన్ని కూడా కోల్పొయినట్టు బాధ పడతారు. 
ఆర్థికస్తోమత ఉంటే మనిషికి స్వెచ్చ లభించిందని భావిస్తారు. 


ఆసలు “స్వచ్చ అంటే ఏమిటి? ఎవరి ఇష్టం వచ్చిన రీతిని వారు (పవ 
రించగలగటమే స్వెచ్చ అనుకోవాలా? అదే నిర్యచనమయితే, ఆటువంటి 
స్వేచ్చను ఆనుభ వించె స్టేచ్చాజీవి ఎవరైనా ఉన్నారా అన్న సంశయం కలుగు 
తుంది. మనిషి సంఘజీవి. నలుగురితో కలిసి మెలిసి | బతకవలసిన మనిషి. 
ఒకరిమీద ఒకరు ఏదో ఒక విధంగా ఆధారపడి బీవనం సాగించక తప్పుదు. 
బంధువులై నా సరే, స్నేహితులైనా సరే, అధికారులైనా సరే_ ఒకరి మీద ఒకరు 
ఆధారపడకుండా, ఒకరి సహాయం మరొకరికి లేకుండా పనులుసాగవు. వని 
మనిషి ఒక పూట రాకపోతే ఇల్లాలు గిలగిల్లాడిపోతుంది. దాన్ని తిట్లుకుంటూనే 
దానికి పాతచీరలిచ్చీ, రగా యలిచ్చీ, అన్నం పెట్టి ఆకట్టుకుంటుంది. ఆఫీసులో 
_సైనోరాక పోతే ఆఫీసరుగారి ఆటకట్టు. వ్యూన్‌ చెప్పినమాట వినకుండా మొరా 
యించే రకమెతే ఇక ఆ ఆఫీసరు “గౌరవం ఎం నిలబడుతుంది? అందరి మన 
త్యాలూ ,గహించి, వారిని మంచి చేసుకుని వారివల్ల పనులు ADAP 
ఆఫీసరు _పజ్జ బయటవడుతుంది. అలాగే, తల్రిదం డుల మనస త్వాన్ని |గహించి 
పిల్లలూ, పిల్దల మనస్సుని తెలుసుకొని తల్తిదండులూ ఒకరికి అనుగుణంగా 
మరొకరు నడుచుకుం టేనే మనళ్శాంతి , ఆనందం పొందటం సాధ్యమవుతుంది. 


ఎదుటివారి మనస త్వాన్ని ఆసహ్యీాంచుకుంటూ , వారిబారినుండెలా తప్పించు 
'కుందామా అని ఆలోచించే వారికి మనస్తాపమె మిగులుతుంది గాని కించితు 
ఆనందం లభించదు. ఎదుటివారికి అనుగుణంగా నడుచుకోవాలంచే మన ఆధి 


411 


ఉపాయాలను కొంతవరకు విస్మరించాలి. స్వార్ధాన్ని కొంతవరకు త్యాగంచెయ్యాలి, 
అంటే కొంత “స్వేచ్చ పో గొట్టుకున్నళ్లై కదా. ఆ ' స్వేచ్చను త్యాగం చెయ్యటం 
వల్లనే మనకు మాననసికానందం (ఆనందం, దుఃఖం వంటివి అన్నీ మానసిక మే) 
లభిస్తుందని [గహించినప్పుడు మనం ఒకరి ఆదీనంలో ఉన్నామన్న భావం గాని, 
మనకు సేచ్చ లేదన్న ఊహగాని అంతగా బాధించవు. 


చెప్పటం సులభం, అనుభవించడం కష్టం. నిజమె, కాని, మనం అనేక 
సందర్భాల్లో ఇతరులతో |పమేయంలేకుండానే స్వేచ్చను ఎలా చేజేతులా పోగొట్టు 
కుంటున్నా మో ఆలోచించి చూసే ఆశ్చర్యం వేస్తుంది, మనం కావాలనే ఇతరులకు 
లుందిలవుతున్నామా అనిపిస్తుంది. కొత్తబట్టలు కొనుక్కుంటాం. కొనుక్టునేటప్పుడు 
నచ్చినవి కొనుక్కుంటాం. కాని వాటిని కట్టుకున్నాక ఆద్దంలో దూసుకుని మనం 
ఆందంగా ఉన్నామని మురిసిపోయి, ఆంతటితో తృపి పడి ఊరుకోము, 
ఆ౦దరూ ఈ కొత్త బట్టలు చూడాలి. వాటినీ, వాటిల్లో ఉన్న మనల్నీ మెచ్చు 
కోవాలనిఅశిస్తాం. మెచ్చుకున్న వాళ్ళని మంచివాళ్శనుకుంటాం. మెచ్చుకోనివాళ్ళని 
చసికత లేదనో, గర్వం ఉందనో, కుళ్చ్లబోతు తనం అనో అనుకుంటాం. వాళ్ళు 
మెచ్చుకుంది మనకు ఆనందం. లేకుంటే కోపం, అపంతృపి, దుఃఖం. అంటే 
మన ఆనందం వాళ్ళమీద ఆధారపడి ఉందన్న మాప కదా. మన ఆనందం ఒకరి 
ఆదీనంలో ఉన్నంతకాలం దాన్ని అనుభ వించె స్వేచ్చ మనకు లేన ప్రే. 


అవకాశాలు ఉన్నా, అసలు స్యెచ్చగా [బతకటం మనకి తెలుసునా అని 
ఆనుమానం కలుగుతుంది. మనచుటూ ఉన్న సమాజం గాని, మనమీద అధికారం 
ఊన్న వాళ్ళుగాని మనల్ని కొన్ని కట్టుబాట్ల గురిచెసి మన స్వెచ్చకి అవరోధాలు 
కల్పించటం మామూలే. కాని, మన స్వెచ్చకి మన మే అవరోధాలు కలిగంచు 
కోవటం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఉదాహరణకి, ఎవరికైనా జుట్టు నెరిసిపోతే 
బాలాబాధ పడి పోతారు. అద్దంలో ముఖం, చూసుకున్న వ్పుడ ల్లా మనస్సు కుంచించుకు 
మోతుంది. తలకి రంగువేసుకుని తమ పూర్వపు అందాన్ని తెప్పించుకుంటే తప్ప 
మనస్సు స్థిమితంగా ఉండదు. ఇక, రంగు మొదలు పెట్టినప్పటినుంచీ వాళ్లు 
జీవితాంతం ఆ రంగుకి బానిసలేకదా! మనగురించి మనం కల్పించుకున్న రూపం 
ఎప్పటికప్పడు ఆదేశించి మనల్ని ఆదుపులో ఉంచుతుంది. నిజానికి మన ఊహ 


అ కే మనం బానిసలం. 


112 


ఉన్న పరిస్థితులతో ఏ మనిషి తృప్తిపడడు. ఉన్నదాన్ని మెరుగుపరుచు 
కోవాలన్‌, భవిషతులో ఇంతకన్న మెరుగై న పరిస్థితులు విరుడతాయన్‌ీ, 
ఆప్పుడు ఇంతకన్న సుఖపడ వచ్చునని ఆలోచిస్తూ, ఆశిసూ, ఉన్న పరిస్టితుల 
లోంచి ఎపుడు బయటపడాతామా అని తపిసూ, ఆ పరిస్టితులను మార్చడానికి 
అనుక్షణం [శమిసూ ఉంటాడు. 


అంతేకాదు. మనం గతాన్ని తలుచుకుంటూ కాలం గడుపుతాం. కొన్ని 
ఆయిష మైనవి, దుఃఖభాజమెనవి ఉంటాయి గతస్మతులలో, వాటినుంచి తప్పించు. 
కోలేము. గతానుభవాలను స్మరించకుండా ఉండలేము. వాటినుంచి స్వెచ్చను. 
పొంద లేము. (పేమ, భయం, కోపం, అసూయ, అవమానం. దుఃఖం, సుఖం. 
ఇటువంటి అనుభూతుల ఆలవాలమే మనస్సు. ఆ అనుభూతులను ఉద్భవింప 
చేసేదీ మనస్సే వాటిని పదిలపర చుకుని, వాటి నిర్బంధంలో చిక్కుకు వి బయట. 
వడాలని తాష్యతయ పడేది మనస్సే. మనిషికి స్వేచ్చ అంటే ఏమిటో తెలియ 
జె ప్పేదీ మనస్సే. స్వెచ్చలేకుండా చేసేది మన స్పె. ఈ సంఘర్షణలో చిక్కు. 
కున్న మనిషి స్వెచ్చాజీవి ఎలా అవుతాడు? 


(ఉదయం, మార్చి 6, 1987) 


Il 


116 


ఈ సందేశాన్ని అందించడానికి 1929 నుండి 1986 వరకూ దాదాప 
అరవె సంవత్సరాల పాటు అనేకదేశాలు పర్యటించి అనేక |పసంగాలు చేళారు, 
జీవితంలో మానవులు ఎదుర్కొనే సమస్యలన్నిటినీ చర్చించారు. జీవించడమే 
లవ్యుమసి, ఎలా జీవించాలో జీవితం నుంచే నేర్చుకోవాలని, గురువుల నుంచీ 
మతాల నుంచీ కాదనీ విశదపరచారు, 


కృష్ణమూర్తిగారు సంసార తాపృతయాలు లేకుండా, ఈతి బాధలు 
లేకుండా, స్వార్థర హితంగా జీవించారు. ఇది సామాన్యుల కెలా సాధ్యమవుతుంది. 
అనుకుంటాం. ఆయన అసామాన్యుడు, విచిత వ్య కి-నిజమెనని ఆయనకీ 
తెలుసు. తలుచుకుంటే ఎవరైనా ఆయనవలె అసామాన్య వ్యక్తి కావచ్చునని 
ఆయన విశ్వాసం. ఆయన |పబోధాలలోని ఆంతర్యం అదె. మానవ (పవర్త 
నలో పరివరన రావాలన్నది_అంటే మామూలుజీవనవిధానంలో మార్పు రావాలని, 
సంఘర్షణ, (కౌర్యం, తృష్ట, దురాశ , ద్యేషం మొదలైన లక్షణాలను వదులు 
కుంటే మన |పవర్తనలో మూల పరివరన వస్తుందనీ, ఒక నూతన మేధస్సు 
మేల్కొాంటుందనీ, జీవితాన్ని శాంతిమయం చెస్తుందనీ ఆయన బోధించారు. 


ఆనాదిగా మానవ (పవృత్తిలో మార్పు లేనప్పుడు ఆలోచనల్లో రూ డ్రా 
మార్పు ఉండదు. మానవులు సాంశేతికంగా, వైజ్ఞానిక ౦గా ఆభ్యుద యం సాధించి 
ఉండవచ్చు. కాని మానవ లక్షణాల్లో, [పవర నలో ఎవిధ మైన మార్పూ రాలే 
దనీ, ఆందువల్లనే మన జీవితాలు దుఃఖ భూయిష్టంగా, సంఘర్షణ మయంగా 
ఉంటున్నాయనీ అవగాహన చేసుకోమని చెప్పారు కృష్ణమూర్తిగారు. మన జీవి 
తాలు దుఃఖభూయిష్షం కాకుండా చేసుకోవడం మన చేతుల్లోనె ఉన్నదని, ఎవరి 
ఉపదేశంలోనూ ఉండదని, ఎవరి మనసుని వారు ఆవగాహన చేసుకుని ఆత్మ 
జ్ఞానాన్ని ఆలవరచుకోవాలన్నారాయన. 


కృష్ణమూర్తిగారు సర్వ ఆధ్యాత్మిక సూ(తాలనూ ఖండించారు. ఆయన 
చెప్పినది _ ధ్యానం చేసుకోవడమంటే పద్మాసనం వేసుహ్ముర్చుని ఏదో 
నామాన్నిగాని, మంతాన్ని గాని [గామఫోను రికార్లులా పదే పదే వల్రించడం 
కాదు; అనుక్షణం మన మనసులో వచ్చేపోయే ఆలోచనలను గ్రద్దగా గమనించ 
డమే. దీనివల్ల ప్రయోజనం ఎమిటి అనుకుంటాం. కాని, మన మనసులో ఆలోచ 
నల సంఖ్యను మనం లెక్క పెట్టలేము. మనో వేగాన్ని మించిన వెగం 


117 


లేదంటారు. అయితే, మాట్లాడేటప్పుడు గాని, రాసేటప్పుడుగాని మనసులోనీ 


ఆలోచనలను యథాతథంగా వ్యక్తం చెయ్యం. ఆంటే, కొన్నిటిని సవ్యమెనవి 
కావని వదిలేస్తాం. - 


మన మనసులో మెదిలే భావాలన్నిటినీ ఎప్పటికప్పుడు శద్దగా గమనిస్తే 
మన మనస్సేమిటో, మన (పవర నని పురికొల్చే ఆలోచన లెటువంటివో తేట 
తెల్లమవు తుంది, ఆదే ఆత్మజ్ఞానం అంటే. దీని కొరకు అసవ్యసంగా ఉండే 
మన కలలను, మనకే నచ్చని మన ఆలోచనలను, మన [పవరనని వ్యాఖ్యా 
నించి, మన అంతరంగంలో ఏమున్నదో విప్పి చెప్పమని ఏ వైకియాటటిస్ట్‌ 
వద్దకూ వెళ్లనవసరం లేదు. మనశ్శాంతిని _పసాదించే మంత్రోపదేశం చెయ్యమని 
ప 'మతగురువు వద్ద కూ వెళ్లనవసరం లేదు, నిశ్శబ్దంగా, నికితంగా గమనిస్తు 


న్నప్పుడు మున ఆలోచనల [ప్రవాహం తగతుంది. ఆలోచనలు ఆగిపోతాయి. 
ఆ నిశ్శబ్ద, శూన్య గి సితిలోనే వివెకం ఉదయిస్తుంది. అని ఉద్యో ధించారు. 


ఆనుకిణం మనసులో మెదిలే ఆలోచనలను శ్రద్దగా గమనిసూ జీవించ 
డమే క్షణక్షణం జీవించడం. అప్పుడు జీవితంలో (ప్రతిక్షణం అమూల్యమైన 
దవుతుంది. చనిపోయేముందు కొందరికి తాము చేసిన పనులకు పశ్చాతాపం 
కలుగుతుంది. కొందరు దానధర్మాలు చెస్తారు. జీవితంలో క్షణం తరవాత క్షణం 
గతిస్తూ ఉంటుంది. అంటే క్షణక్షణం మరణాన్ని ఎదుర్కొంటున్నాం. ఆందుకే 
అనుక్షణం మంచి మనిషిగా జీవించడం తెలుసు కోవాలన్నారాయన. జీవితంలో 
_పతిక్షణమూ మరణిస్తుందని తెలుసుకున్నవారికి ఆఖరున సంభవించే శాదీరక 
మర ణంవల్ల ఆశ్చర్యం, భయం, బాధ ఏవీ ఉండవన్నారాయన. 


(పకృతిని |పాణికోటిసీ పేమించడం తెలుసుకోవాలి, సిస్వార్ద మెనది, 
నిష్కల్మష మైనది, ఆనాలోచిత మైనదే (పేమ at గ సుఖం ఎక్కడో 
ఎందులోనో ఉందని వెతికి [యోజనం లేదు. నీ సుఖం నీ మనసులోనే ఉందని 
తెలుసుకోమన్నారు కృష్ణమూర్తిగారు స్వేచ్చ అనేది ఆర్థికంగా గాసి, 
రాజ్యాంగం ద్వారా గాని లభించేది మా్మాతమే కాదు. మానసిక స్వేచ్చయే నిజ 
మెన స్వేచ్చ; కోరికలు, ఆ|గహావేశాలు, ' మొదలైన మానసిక బలహీనతలకు 
జానిసకాకుండా ఉన్నప్పుడే సిజమెన స్వెచ్చ లభిస్తుందన్నారు. 


eh రావాలి, విప్లవం తేవాలి అంటూ రాజకీయవే తృలు, సాహితీవెతలు 
సంఘ సంస్కరలూ "ఘోషిసూ ఉంటారు. ' పభుత్వం "మారినందువల్లగాని, 


118 


హింసాకాండ వల్లగాని, విప్రవం రాదనీ, మానవ |పవృత్రిలో, (పవర నలో, నిత్య 
జీవనంలో మార్పు రావాలనీ, విప్పవానికీ, శాంతియుత సమసమాజానికి ఆదొకే 
మార్గమని ఉద్దాటించారాయన. మొత్తం సమాజాన్ని ఏదో ఒకరోజున మార్చ 
గ లమనుకోవడ౦ ఆవివెకం. సమాజం అంటే మీరూ, నేనూ, సమాజం నేను 
సృషించుకున్నదే. సమాజమంటే నేనే. నన్ను నేను మార్చుకుంటే (పపంచం 
లోనూ మార్పు వస్తుంది. ఆ విధంగా ఎవరికి వారు పరివరన చెందాలి. మన 
అహంభావాలూ, ఈర్ష్యలూ, కాంక్షలూ, కావేషాలూ, ఆలాగే ఉండాలి, సమాజం 
మారాలి, అందరం సమానం కావాలి అంటే విప్లవం ఎలా సాధ్యమౌతుంది. అని 
[ప్రశ్నించారాయన. 


ఫసోత్రీ'లు మనుమల్లో అహంభావాన్ని, విపరీత మైన కాంక్షనీ, ఈర్ష్యని 
పెంపొందించుతాయని ఆయన నమ్మకం. మన పిల్లల పెంపకం లోనూ, విద్యా 
విధానంలోనూ మార్సురావాలనీ, పిల్లలు పసితనం నుంచీ స్వార్గం, ఆసూయ, 
అహంభావం, [క్రోధం మొదలైన లక్షణాలు లేకుండా నిర్మలమైన, పరిశుద్ద మైన, 
వాతావరణంలో పెరగాలని, విద్యా విధానం అందుకు అనుకూలంగా ఉండాలని, 
ముందుగా తల్టితం డులూ, ఉపాధ్యాయులూ ఆందుకు అనుకూలంగా మారాలనీ 
ఆయన అధి పాయం. 


నం నిత్యం కోరుకునే | పేమ, స్వేచ్చ, ఆనందం మన కెందువల్ల లభ్యం 
కావడం లేదు ? నిత్యం మనల్ని పీడించే భయాన్నీ, అసంతృపి నీ, దుఃఖాని) , 
మనం ఎందుకు తప్పించుకో లేక పోతున్నాం [ మనకి ఎన్ని ఉన్నా మనశ్శాంతి 
ఎందుకు కరువవుతోంది ? మనిషికీ మనిషికీ మధ్య సంఘర్షణ, దేశానికి దేళానికీ 
మధ్య కలహం లేకుండా చెయ్య లేక పోవడానికి గల కారణం ఏమిటి ? ఇటువంటి 
_పాథ మిక సమస్యలన్నిటి గురించీ కృష్ణమూర్తిగారు ఆనేక సభల్లో | పసం 
గించారు, 


కష్టమూ రిగారు ఆర వై సంవత్సరాలపాటు మానవ జీవితం మీద అనేక 
రకాలుగా వ్యాఖ్యానించారు. తన భావాలను సుస్పష్టం చెయ్యడానికి ఎన్నో 
రకాలుగా వ్యకం చేశారు, కృష్ణమూ ర్రిగారి జీవిత చర్నితను రాసున్న మేరీ 
లు ట్యెన్స్‌తో ఆయన తన రీ?వ ఏట. తను బోధించవలసినదింకా ఎంతో ఉన్న 
దనీ, ఇంకా అయిదు సంవత్సరాలైనా తను (బ్రతకాలని ఆన్నారుట. అలా 


119 


ఆనడం౦ “వృద్దాప్య లక్షణం' అని పరిహసించవచ్చు కొందరు. కానీ, కృష్ణమూ రీ 
గారు 1986 ఫి బవరి పారంభంలో, ఆడయారులో తన |పసంగాన్ని పూర్తి 
చేసిన తరువాత (శో తలనుద్దేశించి “ఇదే మన ఆఖరి సమావెశం కావచ్చును, 
ఇంకొంచెం సేపు మనందరం కలిసి నిశ్శబ్దంగా కూర్చుందామా” అని అడిగారని 
ఏన్న ప్పుడు ఎంతటి క ఠథినాత్ములకైనా కళ్టు చెమ్మ గిల్లక మానవు. 


(జిడ్డు కృషమూ ర్తి వర్దంతి సందర్భంగా) 


(ఉదయం, ఫ్మిబవరి 17, 1987) 


బీవితవ్యాఖ్యాత జిడ్డు కృష్ణమూర్తి 


సభా వేదిక పెన చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చుని ఆంగ్లంలో ఆనర్గ 
శంగా వేదాంతోపన్యాసాలు చెసిన దివ్య సుందరమూర్రి జిడ్డు కృష్ణమూర్తి అని 
మా|తమే అనుకుంటే ఆది సరియైన ఆవగాహన కాదు. ఆయన ఉపన్యాసాలు 
మేధావులను సమ్మోహన పరచేవి. చిరస్మరణీయ మైనవి అని కాని, ఆయన 
[(గ౦ంథాలు వృద్దాప్యంలో వ్యాపకానికి వినియోగపడెవి మ్మాతమె అని కాని అను 
కుంటే అది పొరపాటి, 


నిత్య జీవితంలో ఆనందం ఎలా పొంద వచ్చునో, ఎవరి సహాయమూ 
లేకుండా ఎవరికి వారు మధుర మైన జీవితసారాన్ని ఎలా అస్వాదించ వచ్చునో 
బోధించారు కృష్ణమూర్రిగారు తమ ఉపన్యాసాల్లో. (గంథాల్లో, పామరుల నుంచి 
మేధావుల వరకూ తమ బీవితల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి 
(వస్తావించి ఆయనతో చర్చించేవారు. 


అందరిలాగా ఆయన జీవితాన్ని సంసార తాషతయంతో గడపకపోయినా, 
సామాన్య మానవుని సమస్య లన్నింటిని ఆయన సంపూర్ణంగా అవగాహన చేసు 
కుని కూలంకషంగా చర్చించి, ఆ సమస్యలు ఎందుకు ఉత్పన్న మవుతున్నాయో 
విపులపర చేవారు. 


సంసార తాషతయాలకు దూరంగా వుండే మనిషికి, సభా వేదిక “పెన 
కూర్చుని |పసంగాలుచేసే మనిషికి సామాన్య మానవుని నిత్య జీవిత సమస్యలు 
ఎలా ఆర్గ మవుతాయని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే ఆయన 
చెప్పే వేదాంతం కబుర్లన్నీ వినటానికే గాని ఆచరణకు ఎందుకూ పనికిరావని 
కొందరు అనుకుంటూ వుంటారు. ఒకాయన కృష్ణమూర్తి గారిని కుండ బద్దలు 
కొట్టినట్లు ఆడిగాడు : “ఈ మన స్తత్వ౦ గురించి, మనస్సు లోపల జరిగే కార్య 
కలాపాలగురించీ మాట్లాడినదంతా సమయం వృధా చేయడానికే, జవానికి కావల 
సింది పని, తిండి. మొట్ట మొదట ఎదుర్కో వలసింది ఆర్థిక పరిస్థితి అని స్పష్ట 
మెనప్పుడు, మీరు (శ్రోతల్ని ప్రయత్నపూర్వకంగా పెడదారి పట్టించడం లేదా ? 


121 


మీరు చెపే బృదానికి ఆఖరున | పయోజనం వుంటి వుండొచ్చును. కాని, జనం మల 
మల మాడిపోతుంటే ఈ చెత్తంతా ఏం _పయోజనకరం?” అని. దీనికి కృషమూ రి 
గారు చెప్పిన సమాధానం “గడుపుకు పోవడానికి కడుపులో ఏదో కొంత పడా 
లన్నది నిజమే. కాని, అందరికీ తిండి దొరకాలంటే మన ఆలోచనా విధానం లోనే 


మూల పరివరన రావాలి, ఆందువల్లనే మానసిక రంగాన్ని ఎదుర్కోవడం 
ముఖ్యం” ఆని 


కృష్ణమూ ర్రి గారు విమానాల్లోనూ, కారుల్లోనూ ఎంతగా ప్రయాణం చేసే 
వారో అంతగా నడిచి వెడుతూ వుండేవారు. ఏధుల్లోని బిచ్చగాళ్ళనూ, _గౌమాల్లోని 
వీద కుటుంబాలనూ, బజార్హల్‌' తిరిగే రకరకాల జనాన్నీ నూక్షంగా పరిశీలించే 
వారు వారి జీవన విధానాన్ని, వారి చిత విచ్చిత చర్యల్నీ పరిశీలించి, వారి 
మన స్తత్వాన్ని అవగాహన చేసుకునేవారు. ఒకసారి ఆయన చూసిన దాన్ని ఇలా 
రాశారు ; "ఓ కురావాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుసున్నాడు. 
నడుసూ పాడుతున్నాడు. ర ఫా ఎదురై న వాళ్ళందర్నీ చూసి చిరునవ్వు 
నవ్వుతున్నాడు. చాలా మంది స్నేహితులున్నట్టు కనిపిసోంది. ఒంటి మీద 
సరియెన దుస్తు ల్లైవు . తలకి ఒక మాసిన గుడ్డ చుట్టుకున్నాడు. కాని, ముఖం 
కాంతివంతంగా వుంది, కళ్ళు మెరుస్తున్నా యి, టోపీ పెట్టుకున్న ఓక లావుపాటి 
ఆయన పెద్ద పెద్ద ఆంగల్లో ఆతన్ని దాటి వెళ్ళాడు. లావుపాటి ఆయన కాళ్ళు 
ఎడంగా పెట ఈడునూ నడుసున్నాడు- ముఖం వేలాడేసుకుని, వ్యాకులపాటుతో 
ఆదుర్దాతో. ఆ కుర వాడు పాడుతున్న పాటని వినలేదు. పాట పాడిన వాడి వైపు 
ఒక్కసారి చూడనైనా లేదు... " 


మరో సందర్భంలో ఇలా రాశారు ;“గామం మురికిగా వుంది. కాని, 
పతి గుడిసె చుట్టూ శుభ్రంగా వుంది( వాకిలి కడిగి రోజూ ముగు వేసినట్టు వుంది. 
గుడిసె లోపల van పరిశుభంగానే వుంది. వంట వల్ల వచ్చే సాగ తప్పించి. 
ఇంటిల్లి పాదీ ఆక్క. డే వున్నారు తం, డి, తలి, పిల్లలు ; ఒక ముసలావిడ _ 
నోయనమ్మ కావచ్చు. ఆందరూ కత రగా, చితంగా తృ పిపడుతున్నట్టుగా 
వున్నారు. మాటల ద్వారా తెలుసుకోవడం కష్టం. వాళ్ళ భాష మాకు రాదు. 
మేము కూర్చున్నాం. ఎవరికి ఇబ్బందిగా అనిపించలేదు వాళ్ళ పనులు వాళ్ళు 
చూసుకుంటున్నారు. పిల్లలు దగ్గరికి వచ్చారు. ఒక పిల్లవాడు, డక పిల్ల కూర్చు 


122 


న్నారు చిరునవ్వు నవ్వుతూ. రాతికి భోజనం తయారయిన ఖీ వుంది ఆంత 
ఎక్కువగా ఏమీ లేదు. మేము వెళ్ళిపోతూంపే అందరూ బయటికి వచ్చి చూస్తూ 
నిలబడ్డారు.,,వరుసగా పొడుగునా వున్న గుడిసెల మధ్య నుంచి ఒక విశాలమైన 
దారి వుంది. ఆ దారికిరువె పులా బాహాటంగా మురికి కాలువ వున్నాయి.ఊపాంచ 
లేనన్ని రకరకాల పురుగులతో చెల్లటి బురద మీద తెల్లటి పురుగులు పెనుగు 
లాడటం స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లలు దారిలో ఆడుకుంటున్నారు. పూ_ిగా 


ఆటల్లో మునిగిపోయి నవ్వుకుంటూ అరుస్తున్నారు-దారిన పోయేవాళ్ళని పట్టించుకో 
కుండా,” 


కష్టమూ ర్రిగారు ఇరుగు పొరుగు వారిని ఎంతో సానుభూతి తోనూ, 
సునిశితంగానూ గమనించెవారు. “చంటి పెల్లవాడు రాాతంతా ఏడుస్తూనే 
వున్నాడు, తల్లి తన చాతనై నదంతా చెసింది. పిల్ల వాణ్ణి ఊరుకో బెట్టడానికి_ 
విసుక్కు౦ది, “లాలించింది ఉయ్యాల ఊపింది. ఏం ేసినా లాభం లేకపోయింది. 
పిల్లవాడికి పళ్ళొస్తూ వుండాలి. రాతంతా ఇ౦ట్లో ఎవరికీ ని|దలేదు. చీకటిగా 
వున్న చెట్లపైన ఇప్పుడు తెల్పవారుతోంది చిట్టచివరికి పిల్లవాడు శాంతించాడు." 
అని ఒకరి గురించి రాస్తే. మరొకరి గురించి ఇలా రాకారు: “రేడియో... 
పకి ౦టి వాళ్ళు దాన్ని రోజంతా పెట్టుకోవడ మె కాక, రాతి చాలా సెపటివరకూ 
వుంచుతారు. తండి చాలా తొందరగా ఆఫీసుకి వెళ్ళిపోతాడు. తలి, కూతురూ 
ఇంట్లోనూ తోటలోనూ పని చేస్తున్నంత సేపూ రేడియో గట్టిగా మోగుతునే 
వుంటుంది. కొడుక్కి. కూడా ఆ సంగీతం, పసార కార్య కమాలూ ఇష్టంలాగే 
కనిపిస్తుంది. అతను ఇంట్లో వున్న ప్పుడు కూడా ఆ రేడియో అలా మోగుతూనే 
వుంటుంది. ఇందులో అన్నిటికన్నా చితమెనదేమంటే, రేడియో మన జీవన 
విధానంలో తెచ్చే మార్పు ఎంత స్వల్పమోనన్నది _ మన యుద్ధ మన సత్వం 
ఎప్పటి లాగే పుంది. ఇతర జనాన్ని మనం అసహ్యించుకుంటున్నాం... మన 
దుఃఖాలూ ఆలాగే కొనసాగుతున్నాయి.” 


కృష్ణమూ రి రి గారిని కలుసుకోవడానికీ వచ్చే రకరకాల వ్యక్తుల్ని కూడా 
ఆయన సునిశితంగా గమనించేవారు. వారి సమన; ఫలు ఎంత అల్బ మైనవైనా, ఎంత 
గంభీర మైనవెనా అన్నిటిని శ్రద్దగా అ ఆయన్ని కలుసుకోవ 
డానికి వెళ్ళిన ఒక వృద్దురాలి గురించి ఇలా రాశారు ; “ఆవిడ వృద్దురాలు, 
ఫిట్టలా వుంది. తెల్లని జుట్టుతో, ముఖం నిండా ముడుతలతో, ఎంతో మరది 


123 


పిల్లల్ని కన్నట్టుగా వుంది. కాని, బలహీనంగా గాని, ఊపిరి లేనట్టుగా గాని 
లేదు. ఆవిడ చిరునవ్వు లో ఆవిడ పగాఢ మైన మనస్సు Myers 
అవిడ చెతులు ముడతలు పడివున్నా దృఢీంగా వున్నాయి, చెతులు ఎన్నో 
కూరలు వండివుంటాయి. ఎందుకంటే అవిడ పా ఇ చూపుడువెలికీ 
కూరలు తరిగేటప్పుడు ఎన్నో చిన్నచిన్న గాట్టుపడీ నల్రబడివున్నాయి. కాని, 
అవి ఎంతో చక్కని చేతులు - ఎంతోక ష్టపడి పని చేసినచేతు లు , ఎన్నోకన్నిళ్శను 
తుడిచినచేతులు... “ఈ దుఃఖ పూరితమైన ఒంటరితనం నన్ను భగవంతుడిదగ్గరకు 
చేరుస్తుందా అని ఆడిగిందావిడ ఆతుతతో,,,” 


కృష్ణమూ ర్తిగారిని చూడటానికి వచ్చిన కొందరిలో ఒక చిన్న పిల్హకూడా 
వుంది. ఆ పిల్లను గురించి ఆయన ఇలారాళారు : “ఒక చిన్న పిల్ల తల్లి చెప్పకుండానే 
వచ్చి దగరగాకూర్చుంది. ఆదంతాఏమిటి అన్నట్టు తెల్లబోయి చూస్తోంది. ఆప్పుడే 
స్నానంచేసి బట్టలు వేసుకున్న ట్లుంది తల్లోపువ్వులున్నాయి. ఆ ఆమ్మాయి పతీదీ 
గమనిసోంది, పిల్చలందరిలా గే- దేస్ని మనసులో పదిలపరచుకోకుండా. ఆ పిల్ల 
కళ్ళు మెరుస్తున్నాయి. ఏం చెయ్యాలొ తెలియ బదు ఆ పిల్లకి- ఏడవాలో, నవ్వాలో, 
ఎగరాలో. దానికి బదులు నా చెయ్యిపుర్చుకొని' ఎంతో దీక్షగాచూసోంది ఆంత 
లోనే ఆ గదిలో చుట్టు పక్క లవున్న మనుషులందర్నీ మరచిపోయి హాయిగా తన 
తల నావొడిలో పెట్టుకుని నిద్రపోయింది, ఆ అమ్మాయి తల మంచి తీరుగా సరిగ్గా 
సరిపోయినట్టుంది. ఎంతో పరిశు భంగావుంది పిల్ల. ఆ అమ్మాయి భ విష త్తుకూడా 
అ గదిలోకూర్చునివున్న తక్కి నవాళ్ల భవిషత్తులాగే అయోమయంగా, దుఃఖపూరి 
తంగా వుంటుంది...” 

ఇంకో పెద్దమనిషిగురించి ఇలా రాశారు: “ఆయన పండితుడు. ఆయనకు 
ఎన్నోభాషలు మాట్లాడడంవచ్చు. మద్యానికి అలవాటుపడ్డట్టుగా ఆయన జ్ఞానానికి 
అలవాటుపడ్డాడు. తన అధి|పాయాలకు ఆధారాలుగా ఎవరెవరో చెప్పినవాటిని 
ఎపుడూ ఉదహరిస్తూవుంటాడు... తన అభ్మిపాయాన్ని వెల్లడించినప్పడు బుర. 
కొంచెంఊపీ చిరునవ్వు నవ్వుతాడు.అది తన అభ్మిపాయం మాతమెకాదు, ఆదే. 
తుది సత్యం అన్నట్టుగా. 

మరొకావిడగురించి ఇలా వ్యాఖ్యానించారు: “ఏదో గంభీర విషయాన్ని 
చర్చించడానికివచ్చిన కొద్దిమందిలో ఆ విడకూడావుంది. కుతూహలంకొద్రీ వచ్చి 
వుండవచ్చు. లేదా స్నేహితులెవరైనా తీసుకొస్తే వచ్చివుండవచ్చు మంచిదుస్తులు 


124 


వేసుకుంది. హుందాగావుంది. తక్కినవాళ్ళ ఏవో గంభీర విషయాలగురించి 
మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ గంట సేపూ ఆవిడ అదే రీవిలోవుంది తను 
ఆ గంభీర సంభాషణలో పాల్షాన లేక పోతున్నద ని- అంతలోనే తనలోతాను ముడుచు 
కునిపోతున్న ట్లు కనిపించింది", 


మనుషులను సునిశితంగా వరిశీలించడం, వారి మనస్తత్వాలను అవగాహన 
చేసుకోవడ మేకాదు, కృష్ణమూ ర్రిగారు పకృతిద్భశ్యాలను చూసి క వితాహృద యంతో 
స్పందించేవారు. “సూర్యా సమయం దెదీప్యమానంగా ఉంది. మామూలుగా ఉంటు౦ 
దనుకునే చోటగాక, తూర్పువైపున ఉంది. అది నూర్యాసమయపు (పతిబింబం 
మాృతమె. అంద మైన ఆకృతుళ్లి ఉన్న పెద్ద పెద్ద మేఘాలు సూర్యకిర ణం (పతి 
ఫలించే రంగులన్నిటితోనూ వేలుగుతున్నాయి. అది నిజంగా ఊహాతీతంగా 
భరించ లేనట్టుగా ఉంది. నీటి పెనకూడా ఆ కాంతివంత మైన రంగులుపడి అనంతా 


కాకానికి కాంతి పథంలా అయినాయి.” 


_ మరొకదృశ్యంచూళాక , “భూమి నిిదావస్థలో ఉన్నట్టు. సాగుచేయకుండా 
పడి ఉన్నట్టుగాఉంది. పచ్చని చెట్టమిద గూళ్టుక ట్టుకుని కిలకిలమంటూ ఎగిరే పక్షులు 
లేవు. దారులన్నీ గట్టిపడి మట్టి కొట్టుకుని ఉన్నాయి. కొత్త వసంతం వస్తుందని ఆశ 
పెడుతున్నాయి పర్వతాలు, భూమి దానిగురించి 'కలగంటోంది అనిపించిం 
దాయనకు 


. (పకృతి సౌందర్యాన్ని చూసి పులకించే కృష్ణ్టమూ రర రిగారు నగర జీవనగతికి 
చింతించేవారు. “నగరంలో జీవితానికీ జగత్తుకి బంధం తెగిపోతుంది చి|తంగా. 
లోయలూ కొండలూ ఉండే స్పలాల్లో మునుమ్యలు కట్టిన మేడలు, ఉరకలువేసే 
జలధార లస్థానంలో వచ్చే పోయే వాహనాలరొద. రాతి నక్షతాలు కనిపించడం 
అరుదు. ఒర వేళ ఎవరైనా చూడాలనుకున్నా నగర దీపాలు మరీ కాంతివంతంగా 
సంతకంతో ఒక మేఘం వెడుతుంది దాని వెపు ఎవరోగాని కన్నెతి 
చూడరు. హడావిడి, కల్లోలం". 


ఎన్ని దేశాలూ (పదేశాలూచూసినా, ఎన్ని జాతుల వారిని గమనించినా, 
మానవ మన స్తత్యంలో ఆయనకు ఏమీ తేడాకనిపించలేదు. ఒక పాశ్చాత్య దేశ 
స్సుడు కృష్ణమూ ర్తి రిగారితో అన్నాడు: “మీ పాచ్యదృక్పథం మా పాళ్చాత్యులకేం 
వ రిస్తుంది? చురుకుగా ఉండటం, కష్టపడి పనిచెయ్యటం ప్రవృత్తి ఆవసరం. మీరు 


125 


చెప్పేదంతా మా జీవన విధానానికి విరుద్దంగా ఉంటుంది"ఆని., దానికి కృష్ణమూర్తి 
గారు సమాధానంగా, “నాగరికతలు వేరుకావచ్చు_వాతావరణం, పరిస్టితులు , 
ఆహారం మొదలైన వాటిని బట్టి కాని, సంస్కృతి యావత్సపంచంలో నూ (పాఠ 
మికంగా ఒక్క పే_కరుణామయంగాఉండటం, దుష్టళక్షుల్ని దూరంగా ఉంచటం, 
జొదార్యం చూపించటం, అసూయపడకుండా ఉండటం, క్షమా హృదయం కలిగి 
ఉండటం మొదలైనవి” అన్నారు. 


అందువల్లనే, సమస్యలు ధనికులవైనా, దర్శిదులవైనా, మెధావులవైనా, 
విద్యా హీనులవైనా కష్టమూ ర్రిగారు ఒకే విధంగా సూచించారు. అన్ని సమస్యలక్‌ 
ఒక్క- బెమూలం. [ప్రపంచ సమస్యలైనా, వంటింటి సమస్య లెనా, రాజకీయా లైనా, 
వ్య కిగత వ్యవహారా లైనా, మతానికి సంబంధించినవై నా, సిద్దాంతానికి సంబంధిం ' 
చిన వెనా” “...ఏ సమస్యగానీ_ దాని మొత్తం (షృక్రియని తెలుసుకున్నప్పుడే 
సమస్యనుంచి విము క్రిలభిస్తుంది. సంపూర్ణం గా తెలుసుకోవడానికి ఖండన జరగ 
కూడదు, సమస్యని సమర్థించనూకూడ దు. తెలుసుకుని ఉండటం ఇష్టా యిష్టాలు 
లేకుండా జరగాలి. ఆ విధంగా తెలుసుకోవటానికి ఎంతో ఓర, సున్నితత్వం 
ఉండాలి. ఉత్సుకత, ses ఉండాలి-మొతం ఆలోచనా |షృక్రియని, 
గమనించడానికీ, అవగాహన చేసుకోవడానికీ”. 


“మనం ఏది ఆలో చిసామో ఆదే మనం. ఆలోచనా _ప్యకియని ఆర్హం చేసు 
కోవడ మే ఆత్మజ్ఞానం." ఆత్మజ్ఞానంతో వివేకం ఆరంభ మవుతుంది ఆత్మ జ్ఞానం 
అంటే అనుక్షణం ఆత్మ అవలంబించే మార్గాలనీ, [పయత్నాలనీ, ఆలోచనలసీ, 
తృష్టలని కనుక్కోోవడ మే. అటువంటి ఆత్మజ్ఞానమే మనిషికి సమస్యలనుంచి 
విము క్రి కలిగిస్తుందని, మానసిక స్వేచ్చను కలి గిసుంద నేదే కృష్ణమూ ర్తిగారి 
బోధన. 


(ఆదివారం ఆంధజ్యాతి, ఫిబవరి 1, 1987) 


పాశ పు 


వ! 


ఒంటరితనం, విసుగు జః 
కృష్ణమూర్తి చూపిన వెలుగు 


నొగరికత ఎంతో వృద్ది చెందినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం ఎంత 
విసృత మెనప్పటికీ అనాదినుంచి నేటిదాకా మానవ స్వభావంలో మార్పు కని 
పించడం లేదు. మనిషిలోని స్వార్దం, అత్యాశ, అసూయ, హింస అంతకంతకు 
విశ్వమంతటా వికృతరూపాల్ని (పదర్శిసున్నాయి. మనిషి పదే కష్టాలూ, బాధలూ 
అంతకంతకు అధికమవుతున్నాయి. 


మనమంతా కల్మష వాతావరణంలో, హింసాత్మక వాతావరణంలో ఇరుక్తు 
పోయి, అందులోంచి బయటపడే మార్గం కోసం అన్వేషిసున్నాం. అందులోంచి ఏ 
మహిమాన్నితుడో మనను బయటకు లాగుతాడనీ, రక్షిసాడని ఆశిసున్నాం. అటు 
వంటి అన్వెషణకూ, ఆశకూ అర్ధం లేదని, మనల్ని మనం రక్షించుకోవడానికి ఏ 
మహాత్ముడి సహాయమూ, ఏ గురువు సహాయమూ అవసరం లేదనీ చెప్పారు. 
విశ్వవిఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. 


ఏం చెప్పారు ? 


ముందుగా, ఆ వాతావరణాన్ని సృష్టిం చిన దెవరో, ఎలా సృషించారో తెలు 
సుకోమంటా రాయన. అందుకు మనల్ని మనం తెలుసుకోవా లంటారాయన. మన 
గురించి మనకే తెలియని నిజాలూ, తెలుసుకోవడానికి ఇష్టంలేని నిజాలూ, తెలి 
యడం లేదనుకునే నిజాలూ ఎన్నో మనిషి మనసులో నిగూఢంగా ఉంటాయని 
ఆయన చెప్పారు. వాటిని అనుక్షణం శ్రద్దగా గమనించి తెలుసుకోవడం ద్యారానే 
మనిషి తన సమస్యల్ని అవగాహన చేసుకోగలుగుతాడనీ, ఆ ఆవగాహనలోనే సమ 
స్యకు వరిష్కారంకూడా ఇమిడి ఉంటుందనీ తెలియజెప్పారు. 


మన సమస్య లకు పరిష్కారాల్ని సూచించడం కాదు కృష్ణమూర్తి గారి 
వద్ధతి. ఏ సమస్య ఆయినా అది ఎలా నృష్టింపబడిందో , ఎలా పోషింపబడుతోందో 


12/ 


మన ముందు ఆవిష్కరించడమె ఆయన చేసినది. మన మనస్సు తీరు తెన్నుల్నీ 
అది చేసే చేష్టల్నీ అవగాహన చేసుకోమని చెప్పడమే ఆయన చేసినది. 


ఎ సమస్య ఆయినా, దాని (్మకియ నంతటినీ పూరిగా తెలుసుకున్నప్పుడే 
ఆ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. ఆ విధంగా తెలుసుకోవడానికి మొతం ఆలో 
చనా _ప్మకియను గమనించి, అవగాహన చేసుకోవలసి ఉంటుంది. అందుకు ఆసకి, 
ఆపమత్తత, నిర్విరామ ధ్యానం అవనరం. ఎంతో సహనం, సున్నితత్వం ఉండాలి 
అంటా రాయన, 


“మనం ఏది ఆలో చిసామో అదే మనం.” మన సమస్యలు మన ఆలోచనలు 
సృష్టించిన వే. ఆత్మ జ్ఞానం ఆంటే అనుక్షణం ఆత్మ అవలంబించే మార్గాలనూ, 
తృష్టలనూ కనుక్కో వడ మే. అటువంటి ఆత్మజ్ఞానమే మనిషికి సమస్యల నుంచి 
ఏిముకి, కలిగిస్తుందని, మానసిక స్వేచ్చ కలిగిస్తుం దనేదే కృష్ణమూర్తి గారి 
బోధన, 


మన సమస్యలకూ, మనస్సుకూ ఉన్న సంబంధం తెలుసుకోవడానికి ఉదా 
హరణగా ఒంటరితనం అనె సమస్యను తీసుకోవచ్చు. ఇది సాధారణ మానవ 
సమస్య. మనకు ఒంటరితనం అంచి భయం. ఒంటరిగా ఉండాలంటే బెంగ మన 
రూ లేరనిపించినప్పుడూ, మన కిం కే శరణ్యమూ లేదనిపించినప్పుడూ, ఏదో 
శూన్యం, ఏదో వెలితి ఏర్చడినప్పుడూ_ ఇలా ఎన్నోరకాల మనఃస్థితులలో ఒంటరి 
తనం ఆవహిస్తుంది. ఆటువంటి స్థితి ఏర్పడినప్పుడు సాధారణంగా మన (పతి 
[క్రియ ఏమిటంటే, ఆ బాధను తప్పించుకోవడానికి |పయత్నించడం._ ఏదో 
పుస కం తీసి చదువుకోవడం, ఏదో సినిమా చూడటానికి వెళ్ళడం, లేదా ఏదో 
గుడికి వెళ్ళడం, లేకపోతే ఏదైనా లలితకళలోగాని, ఏదైనా సాంఘిక కార్యకలా. 
పంలోగాని నిమగ్నమవడం, లేదా ఏ స్వామినో అనుసరించడం. మనం చేపట్ట 
వ్యకి గత, సామాజిక రాజకీయ, సాంస,; గ్రాఎతిక, ఆధ్యాత్మిక కార్యక లాపా లన్నీ 
ఈ ఒంటరితనాన్ని తప్పించుక్‌ వడాని కే- ఇదే మన నాగరికత అయిపోయింది. 
అంటారు కృష్ణమూర్తి గారు 


పరిశీలనే మార్గం 


ఒంటరితనాన్ని తప్పించుకునే మార్గాలన్నిటినీ' వక్కకు పెట్టి, ఒక్కసారి. 


128 


ఒంటరితనాన్ని పరిశీలించమంటా రాయన, మనం ఏకాంతంగా ఉన్న ప్పుడఃకూడా 
మనను ఒంటరిగా ఉండనీయదు వనస్సు,. స్సు కలవరవడతూ ఉంటంది. 
ఒంటరితనం అనే శూన్యాన్ని దేనితో పనా! అని. కానీ, ఎన్సి విధాల (పయ 
త్నించినా, ఎన్ని తెలివిళలేట ల పయోగించినా ఆ శూన్యాన్ని నింపలక పోతున్నాం. 
ఆ హన్య భావాన్ని వదిలించుకోలేక పోతున్నాం. ఒంటరితనాన్ని జయించలేక 
పోతున్నాం. ఆ విషయంలో ఎవరూ మసి కు సహాయ పడలేక పోత. నానరు క! కదా! 
అందుచెత ఒంటరితనం అనే జాన గతిని తప్పించుకునే మ రాన్ని ఆ న-షించ 
ఆనుసరించడం కాకుండా, దాన్ని సూటిగా, మఖామఖీ ఎదుర్కొని చూడమంటా 
రాయన. ఆ సూటిగా చూడటంలోనే ఓ6టరితన౦ అనే నవన్య ఆంత వవతం 
దంటా రాయన. 


అదొక చిట్కా కాదు, పద్దతికాదు, స్మూతంకాదు. ఉన న్న సతిని గమనించ 
డంలో ఏ సమస్య అయినా ఎలా “రూపాంతరం చండతుందో సుష్ష ష్టమవుతుం దని 
చఇప్పారు. ఉన్న స్టైతిని ఆవగాహన ఇసుకున్నప్పడు ఆవేదన ఉండదు, భయం 
ఉండదు, బెంగ ఉండదు. 


ఆయితే, ఈ అవగాహన అంత సులభం కాదు. మనిషి మనస్సు హల కష్ట 
మైనది. వై వై రుధ్యాన్ని సృష్టించి, అందులో ఇరుక్కు పోయి బాధషడటంలో మనిషి 
మనస్సుకు సాటి మకోటి లేదు. 


స్వయంకృతం ఇది 


మనిషి ఈ ఒంటరితనాన్ని తానే స్వయంగా సృష్టించుకున్నాడం టే ఆశ, 
ర్య పో నక్కర్లేదు. మనిషి సంఘ బివి ఆంటాం. కానీ పతి విషయంలోనూ తన్ను 
తాను |పతేేక పరచుకుంటూ, ఇతరుల నంచి వేరు దనుకుంటూ, ఇతరులతో 
సన్నిహిత సంబంధాలు లేకుండా, తనచుట్టూ గోడలు కట్టుకుంటూ, ఒక వైపు: 
మానసికంగా తన్ను తాను ఏకాకిగా చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు ఒంటరి 
తనం గురించి బాధపడుతూ ఉంటాడు. ఈ గోడలు తనచుట్టూ ఎలా కట్టు 
కుంటున్నా డో చూపిసారు కృష్ణమూర్తి గారు. 


ఈ గోడలు ఇంటికీ. ఇంటికీ మధ్య క్రై ఆడ్డగోడలే కాను. సామాజీ 
కంగా, ఆర్థికంగా, నట ఎన్నో గోడలు. సజు మతాలూ, వర్గాలూ, 


129 


జాతులూ, జాతీయతలూ, దేశాలూ, సిద్ధాంతాలూ, ఆదర్శాలూ అంటూ ఎన్నో 
రకాల గోడలు సిర్మించుకుంటూ, మనషులంతా ఒకరి నొకరు వేరు చేసుకుంటు 
న్నారు. మళ్ళీ మరోవైపు నుంచి దేశ సమైక్య తనీ, విశ్వమానవ సౌ భాతృత్వ 
మని ఆదర్శాలు వల్లెవెస్తారు. శాంతిగురంచి మాట్లాడుతూ యుద్ధానికి సన్నర్ధ 
మవుతూ ఉంటారు. 


ఈ వెరుధ్యం మగిష్నీకి మనిషికీ మధ్యేకాదు _ మనిషి మవసుళోనే మొదలవు 
తుంది. మందివాకుగా ఉండశాలనుకుంటూ చెడ్డగా _పవరిసూ ఉంటాడు. తను 
ఇతరులకన్న గొప్పవాణ్ణి అనుకుంటూ ఇతరులను దూరంగా ఉంచుతాడు, తను 
ఐకాకి నయ్యానని బాధపడుతూ ఉంటాడు. 


మానవ జీవితం అంటేనే సంబంధం. మనిషికి తోటి మనుషులతో, ఇతర 
(పాణులతో, | పకృతితో, వస్తువులతో, భావాలతో ఉండే సంబంధ మే మనిషి జీవితం. 
మనిషి ఈ లోకంలో ఒంటరిగా జీవించడం సాధ్యంకాదు. ఆ సత్యాన్ని [గహించ 


కుండా ఒంటరితనం గుఏంచి బాదపడటంలో అర్ధంలెదని సూచిసారు కృష్ణ మూర్తి 
శారు. 


జీవితం మీద ఆయన వ్యాఖ్యావాల్ని చదివితే, ఆయన చెప్పిన విషయాలు 
మన దైనందిన జీవితాలకు ఎంతగా వరి సాయో తెలుస్తుంది. 


ఉదాహరణకు విసుగు పుట్టడం_ఒంటరిత నానికి సంబంధించినదే ఈ సమస్య 
కూడా. తోచకపోవడం, విసుగు పుట్టడ ౦- ఈ రెండూ ఒకలాంటివె. 


మనకు ఆ సకి కలిగించె విషయా లెన్నో ఉన్నాయి. లేకపోతే సృష్టించు 
కుంటాం. కానీ, వాటివల్ల పొందే ఆనందం నిలకడగా ఉండదు. దేనిమీదా ఆసకి, 
నిలవదు. విసుగు కలుగుతుంది, “చో రెత్తు'తుంది. పిల్లలు బొమ్మలతో విసుగు 
కెందినటు మనం ఆనేక విషయాల మీన ఆసకి పెంచుకుంటూ, వాటిమీద విసుగు 
చెందుతూ ఉంటాం. ఆది పుస కమెనా, టీ.ఏ. ఆయినా, పమ సంబంధ మెనా, 
రాజకీయ సంబంధ మెవా, మత సంబంధమెనా_ మనకు వ్యక్తిగతంగా ఏ దైనా 
లాభమో, ఆనందమో కలుగుతున్నంత వరకే మనకు ఆసకి, ఉంటుంది. లేకపోతే 
విసుగు పుశుతుంది. ఎదైనా లాభం ఉంటుందనో, ఆనందం లభిస్తుందనో పయ 
త్నిస్తున్నంత వరకూ ఆసక్తి ఉంటుంది. లేదని తెలియగానే విసుగు పుడుతుంది. 


130 


ఆనందం కలిగినా, ఇంకా ఆనందం కలగా లనుకోవడం ఇంకా విసుగు చెండి 
డానికే అని తెలియ చెబుతా రాయన. 


అందుచేత అనుభవించడం౭లోనే అందం, ఆనందం ఉంటాయి. గతించిన 
అనుభవంలో కాదు. మనం ఉన్న సతిని అవగాహన చేసుకోవడం ముఖ్యం. మనం 
ఎప్పుడూ ఉండేది వర మానంలోనే - గతంలోనూ, భ విష్యతులో నూ కాదు. వర్ల 
మానంతో, ఉన్న స్థితితో విసుగు చెంది గతంలోకో, భ విష్యత్తులో కో పారిపోవా 
లనుకుంటాం. ఆదె మానసిక సంఘర్షణకు కారణ మవుతోందని తెలియ చెప్పారు. 

కృష్ణమూర్తి గారు 'స్వెచ్చా జివిగా అరవె సంవత్సరాలకు పెగా ఉద్భో 
ధించిన విషయాల గురించి ఎవరైనా ఒకరు మరొకరికి విడమరిచి చెప్పడం 
సాధ్యంకాదు, ఎన్నీ విధాల విడ మరిచి చెప్పాలో అన్ని విధాలుగా, ఎంత సరళంగా 
చెప్పాలో అంత సరళంగా కృషమూరి గారే చెప్పారు. స్వార్థం, అవినీతి, హింస. 
(పబలిపోతూ, మానవత్వం నశించిపోతున్న ఈనాడు కృష్ణమూర్తిగారి భావాల్ని 
ఎవరికివారు స్వయంగా అధ్యయనం చేయడం అత్యం తావశ్యకం. 

(ఫ్మిబవరి Ts జిడ్టకృష్ణమూర్తి వర్ధంతి సందర్భంగా) 


(ఆంధ పభ సచి[త వారపష్మతిక, ఫ్యబవరి 10-10, 19902) 





హింసకి మూలం... 


హింస! ఎక్కడ విన్నా ఎక్కడచూసినా హింసాకాండ! మతకలహాలూ, 
వెళాల మధ్య యుద్దాలూ సర్వ సామాన్య సంఘటనలుగా కనిపిస్తున్నాయి. చీకటిలా 
వ్యాపించి మనుషుల్ని భయ, భాంతుల్ని చేస్తున్నాయి. దేశాలమధ్య, వర్గాల మధ్య, 
వ్యక్తుల మధ్య సంభవిస్తున్న సంఘర్షణలూ, హింసా వవృతీ, ఏర్పడటం ఎందు 
వల్ల జరుగుతున్నది? ఈ చీకటి |బతుకులకు తెల్లవార డం ఉండదా? మానవులంతా 
మాంసాయుతంగా, హింసామయ వాతావరణంలో జీవించ వలసిందేనా? శాంతిస్తాపన 
కోసం శిఖరాగ సమావెశాలను జరుపుతూనే యుద్ద సన్నాహాలు చేయడం, పర్వ 
మానవ సోదరత్వ్యం , సర్వమత సమానత్వం అంటూ [ప్రవచనాలు పలుకుతూనే 
మనిషిని మనిష హతమార్చడానికి పయత్నించడ ౦_ఇలా ఎందుకు జరుగు 
తున్నది? దీనికి అంతులేదా? ఏదైనా పరిష్కార మార్గం లేదా? హింసలేకుండా 
జీవించడం సాధ్యమా? సాంఘిక జీవితంలోనూ, వ్య కిగత జీవితంలోనూ విప్ప 
వాత్మక పరివర్తన తేవడం సాధ్యమా? హింసా రహిత మైన విష్ణవాత్మక వరివర న 
సాధ్యమా! 


పోనీ, పరివర న శీసుకురావడం ఎవరి చేతుల్లో ఉంది? రాజకీయ నాయకుల 
చేతుల్లోనూ, ఒక వర్గం చేతుల్లోనా, ఒక ముఠా చేతుల్లోనా, ఎవరివల్ల సాధ్యం, 
ఎలా సాధ్యం? [ప్రపంచమంతటా విసృతంగా వ్యాపించి పోయిన హింసాకాండని 
అరిక ట్టడ ౦ వాస్తవంగా సాధ్యమయిన పనేనా? 


ఈ [పశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సిన ఆత్యవసర పరిస్టితిని 
ఎదుర్కొంటున్నాం నేడు. నిజానికి, ఇది ఈనాటి సమస్య కాదు. మనిషికీ మనిషికీ 
మధ్య సంబంధం ఏర్పడిన నాటీ నుంచీ, “నాగరికత పెరుగుతున్న కొద్ది 
మనుషుల మధ్య వైరుధ్యం పెరుగుతూ వసున్నది. గినికి మూలకారణం ఏమిటీ? 


1970లో |పఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూ రర్రిగారు ఇంగ్లండ్‌ లోని 
బాక్‌ వుడ్‌ పార్క్‌లో జూన్‌ రీవ తేదీన కొంతమంది అభిమానులతో కలిసి *పింసి 
అనే సమస్య గురించి విపులంగా "చర్చించారు. = ఈ చశ్చును తరవాత 


132 


Awakening of Intelligence అనే (గంథంలో భాగంగా |వచురించారు. ఆ 
చర్చ ఇలా జరిగింది (సంక్షిప్తంగా )- 


తమచుట్టూ కూర్చున్న వారిని కృష్ణమూ దిగారు పశ్నించారు. హింస లేకుండా 
మనం జీవించగలమా?_అని. ఆందరికీ కాంతీ, "స్వేచ్చా కావాలి. కానీ, యుద్దాల్ని 
అరికట్ట లేక పోతున్నారు. ఈ సమస్యని అవగాహన చేసుకోవడానికి ఎక్కు-డనుంచ్చి 
మొదలు పెట్టాలి చర్చు?. ఒక భూభాగంలో జరుగుతున్న యుద్దంతోనా, ఓక 
దేశంలో జరుగుతున్న తిరుగుబాటుతోనా_ సమస్య ఆం చుదగ్గరా, కేం్యదం దగ్గరా. 
తనతోనూ, తన సొంత ఇంటితోనూనా, లేక అవతల దూరాన్నుంచా. పెపెనేనా, 
(పగాఢంగానా. అని కూడా పళ్నించారు. 


రెండు విధాలా పరిష్కారాన్ని వెతకొచ్చు. కానీ కనీసం పెపెన మార్పు 
లీసుకురాగ లిగితే, పె పెన ఉన్న ఒక సమస్య పరిష్కా రమవుతుంది కదా అన్నా 
తొకతను. 


(ప్రపంచంలో (పతి భాగంలోనూ తిరుగుబాట్టూ, విప్టవాలూ జరుగుతున్నాయి 
సామాజిక వ్యవస్థలో మార్చు లేవడం కోసం వ్యవస్థని నిస్సంశయంగా మార్చ 
వలసిందే. దాన్ని హింస లేకుండా మార్చడం సాధ్యమా?- ఎందువల్లనంటే, 
హింస మళ్ళీ హింసనే సృష్టిస్తుంది. తిరుగుబాటు ద్వారా ఒక పక్షం |పభుత్యాధి 
కారాన్ని చే చెపట్టగలదు. ఆది సాధించాక, తన అధికారాన్ని హింస ద్యారా సుస్థిరం 
చేసుకుంటుంది. నిజానికి ప్రపంచమంతటా జరుగుతున్నదిదే. ఆందుచేత, హింసను 
సృష్టించకుండా, పెంచకుండా [పపంచంలోనూ, మనలోనూ మార్పు తీసుకొచ్చే 


సూర్గం ఎదై ఎదైనా ఉందా ఆని మన (ప్రశ్న అన్నారు కృష్ణమూ రిగారు చర్చకి దారి 
సూ 


ఆయితే, హింసని గురించి చర్చించుకుంటున్న ప్పుడు ఆ సమస్యని కోరికే 
_పెపెన కాకుండా లోతుగా పరిశీలించవలసి ఉంటుందనీ, అది మన జీవిత విధా 
నాన్ని మార్చవలసీ ఉందనీ గురుంచుకోవాలి__ అని సూచించారాయన 


పాంస లేకుండా, వైరుధ్యం లెకుండా ఒక పిన్ని రూపొందించకుండా, 
బాహ్యంగానే కాక, అంతర్గతంగా కూడా విభజన లేకుండా ఉండటానికి వీలవు 
తుందా అన్నది దృషిలో పెట్టుకోవాలి. ఈ సమస్యని చర్చించాలంచే, ఎక్కడ 
మొదలు పెట్టాలి? వియత్నాంలో, మధ్య (పాచ్యదేశాల్లో జరిగే యుద్ధాలను ఆరి 


133 


కట్టడం తోనా, మరో చోటునుంచా? ఈ సమస్యను అవగాహన చేసుకోవడం 
ఆంచు దగ్గర నుంచా, కెం[ద బిందువు దగ్గర నుంచా ఆని వశ్నించారు కృష్ణ 
మూర్తిగారు. అవి రెండూ పరస్పర సంబంధం లేనివీ, వ్యతిరేక మెనవీనా ఆని 
కూడా (_పశ్నించారు చర్చకు నాందిగా. 


ఏది మౌలిక మైన _పశ్న అని అడిగినప్పుడు, హింసకి కారణం ఏమిటి? 
అని మరో పశ్నవళాడొక వ్యకి 


హింసకి కారణాలేమిటన్న విషయ మై నిపుణుల్లో కూడా అభ్మిపాయ భేదా 
లున్నాయి. వాటి గురించి బోలెడు [గ౦థాలు రాశారు. కారణా లన్నీ వివరించు 
కుంటూ పోవాలా, లేక ఆది మానవ సంబంధాల్లో మౌలికమైన సమస్య కనుక 
దాని మూలం ఎమిటన్న ది పరిశీలించాలా?-ఆని ఎదురు [పశ్న వేశారు కృష్ణ 
మూ ర్రిగారు. 


హింసని |వతిఘటించడం కూడా హింసే కనుక ఏమీ చెయ్యకుండా 
ఊరుకుంచె సరిఫోతుందేమో అన్నాడు మరొక తను. 


అప్పుడు కష్టమూ ర్రిగారు ఒక మౌలికమైన _పశ్నను లేవనెత్తారు. నిజంగా 
హింస ఆనే దాన్నంతటినీ వదిలించుకొని స్వేచ్చగా ఉండాలని మనకి ఉందా? 
అంచె, తనలో ఏ సంఘర్షణా లేకుండా వ్యతి రేకత లేకుండా, దౌర్దన్యం లేకుండా, 
తన ఆభిపాయమే సరియైనదని "ఘోషించకుండా, ఎదుటివారి అభ్మిపాయాల్ని 
ఖండించకుండా ఉండటం. ఆలా ఉండడం, ఉండలేకపోవడం ఒక రక మెన 
హింసని సూచిస్తుంది ఆత్మళిక్షణలోని హింసే కాకుండా ఒక పద్దతి (ప్రకారం 
తన కోరికల్ని కొన్నిటిని మెలి పెట్టి, వాటిని నీతిగానో, మరోలానో ఉండేలా 
చెయ్యడం. ఇవన్నీ హింనారూపాలే. ఇచ్చ అనేది హింస. వీటన్నిటి నుంచీ 
విముకి పొందాలనుకుంటున్నామా మనం? ఏ మనిషి ఆయినా దాని నుంచి 
స్వేచ్చగా ఉంటూ జీఎంచగలడా?. ఆంటే, చిరాకు, కోపం, ఏదో ఒక ఆందోళన, 
దేనికైనా (ప్రతిఘటన, వీటన్నిటి నుంచి స్వేచ్చగా ఉండగలమా?_ ఒక మనిషిగా 
హింస లేకుండా బతకడం సాధ్యమేనా?,,.మాటల్లోనే కాదు, మనఃస్ఫూరి గా. 


మానవులు కొన్నివేల _ఏళ్టుగా హింసాపూరితంగా జీవినున్నారు- ఒక 
వ్య కిని కారీరకంగా, మానసికంగా హంసాత్మ కంగా చేసేదేమిటి? ఈ పేశ్ళ్నవేసి, 


134 


కృష్ణమూర్తి గారు ఈ విధంగా విపరించారు. ఈ హింసకి మూలం  వేరుపడటం. 
విభజన, “నెను! అనేది లేకుండా మనస్సు బీవించగలదా? నేను’ ఇది కావాలను. 
కోవడం, ఆది కావాలనుకోవడం, జీవితానికి ఒక | పయోజనం ఉండాలనుకోవడం. 


దాని వెనక పరుగెత్తడం, “నేను! పతిఘటించడం- ఇదే హింసకి మూలం అయి. 
నప్పుడు దానితో నేను ఏం చెయ్యాలి? అన్నారు కృష్ణమూర్తిగారు, 


మీ రెం చెయ్యలేరు అన్నాడొక తను కచ్చిత౦గా. 


అలా అని, ఈ సంఘర్షణలో నే, ఈ హింసతోనే జీవించాలా? మళ్ళీ చర్య 
మొదలై ౦ది. 


నేను అనేది నువ్వూ నేనూ అనీ, మనము వాళ్ళూ అని, నల్లవాళ్ళూ తెల్ల. 
వాళ్ళూ ఆని. వేరు ఇస్తుంది. ఇలాగే నేను! ఒక (పత్యేక జాతితోనో, పత్యేక 
సమాజంతోనో ఐక్యమవుతుంది. 'నేను ఏదో ఒక దురభి పాయంతో ఐక్యమవు 
తుంది. నేను సాధించాలి అంటుంది నేను. ఆది నిస్పృహ చెందినప్పుడు కోపం, 
వగా ఉంటాయి. నేను ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. నేను విజయం సాధించాలి అని 
ఆంటుంది. ఆదే ఇది కావాలనీ, అది వద్దని అంటుంది. నేను శాంతియుతంగా 
జీవించాలని అంటుంది, అది నేను” హింసాత్మకంగానూ మారుతుంది. 


“నేను' అనేది ఒక ఘనపదార్థం కాదు. స్థిరంగా ఉండదు. అదొక 
సంచలనం, అది సజీవమెనది. ఒకనాడు అద్భుతంగా ఉన్నట్లు ఉంటుంది దానికి. 
మర్నాడు మహా నిస్పృహలో ఉంటుంది. ఒకనాడు ఉలే జంతో, కామాతురతతో 
ఉంటుంది. మర్నాడు అలిసిపోయి 'నన్ను కాస్త |పశాంతంగా ఉండనివ్వ” 
మంటుంది. అది నిరంతర చలనంతో చురుకుగా సాగుతుంది. ఈ సంచలనం. 
మరొక విధమైన సంచలనంగా రూపాంతరం ' చెందడం, హింసాత్మకంగా మార 
కుండా చూడటం సాధ్యమా....అటువంటి “*నేను'_'*నేనుిని వదిలించుకోవాలని. 
ఇంకోరక మైన “నేను కావాలనే కోరికతో అన్నట్రయితే అదింకా హింసాత్మకంగా 
ఉన్న ట్రై. “నేను శాంతి వాదిని” *నేను శాంతంగా జీవించాలి” ఆనే “నేనూ” సత్యాన్ని 
అన్వేషించే *నేనూ”*, నేను అందంగా జీవించాలి, ఆహింసాయుతంగా పు 
ఆనే “నేనూ” ఇంకా హింసకి కారణమవుతూనే ఉంటుంది. 


మనస్సు ఈ సజీవ మెన దానితో ఏం చేస్తుంది? మనస్సే నేను! కదా... 
నేను ఏ విధంగా ఏ దిశలో సంచరించినా అది హింసాత్మక చ ర్యేనని. నేను. 


135 


దాన్ని వాస వంగా, ఆర్హవంతంగా సత్యాన్ని గమనించి, ఆదెలా ఉందో తెలును 
కున్నానా? మనస్సు అలా చెయ్యకపోతే మాటలతో అంతులేకుండా ఆడుకోవచ్చు 
అన్నారు కృష్టమూ రిగారు. 

“మనస్సూ”, 'నేనూ”' ఒక టపేనా అనే సందేహాన్ని వ్యక్తం చకాడాక తను, 

మనస్సు 'నేను'తో వ్యాపకం లేకుండా ఉన్నప్పుడు ఆప్పుడది “నివు 
కాదు. కాని మనలో చాలామందికి వ్యక్రం కాని, అవ్య కంగా కాని “నేను” తోనే 
వ్యాపకం ఉంటుంది. నేను వ్యకంగా కాని, అవ్యక ౦గా కాని, ఏ విధమెన 
సంచలనమెనా, అది హింసారూపమే అని మనం చూస్తున్నా మా? దాన్ని చూడ 
నట్టయితే ఎందువల్ల చూడటం లేదు? ఏమిటి లోపం? అని అడిగారాయన, 

ఆ చూ సేది కూడా నెను కదా అన్న సందేహం మనకి వచ్చెట ట్రై అకడ 
ఉన్న తనికీ వచ్చింది. 

అలా చూసేది నేను” అనేదేనా అని _పళశ్నించారు కృష్ణమూ ర్రిగారు. 

నేను కాకపోతే *వివేకమా' ఆని అతని సందేహం. 

ఆ విషయాన్ని స్యయంగా కనుక్కో_మన్నారు కృష్ణమూ ర్రిగారు. 

చూస్తూండ డాన్ని నను చూస్తున్నాను” అంటాం కదా ఆన్నాడ తమ. 

'నేను) చూడటం అనేదీ, చూడటం అనెది ఇవి రెండూ విభిన్న పరిశీలనలు... 
నేను” చూసుుం బీ ఆది తప్పనిసరిగా భయపడుతుంది. అందువల్ల పతిఘటిసూ. 
“నేనెలా జీవించాలి?”, నేనేం చెయ్యాలి”, “దిన్ని వదులు కోవాలా”? వడ? 
పట్టుకోవాలా?' అంటూ ఉంటుంది. అందుచేత 'నేను' చెసే సంచలనం ఏదైనా... 
హింసే. కానీ, ఆ రూపాన్ని కేవలం 'చూడటంి అనేది ES గా వేరు peat ei 
కష్టమూ రి రిగారు, . 

ఇదంతా గందరగోళంగా అనిపించి '*నేను! లేకుండా చూడటం. అనేది 
నాకెప్పుడూ అనుభవంలోకి రాలేదు- అన్నాడతను. They ray 

దానికి సమాధానంగా. నేమిలో ఇ నిమిత్య లేకుండా చూడటం అనేది | ఒక్‌ 
టుంది అంటూ వివరించడం మొదలు "పెట్టారు కృష్ణమూర్తి గారు. శ్రేవలం పరిశీ 


లించడం. లక్ష్యరహితంగా, పయోజనాన్ని ఆశించకుండా కేవలం 'చూడటంి- 
ఇది చాలా సులభం. మీరు ఆకుపచ్చ చొక్కా వేసుకొని ఉండటం చూసున్నానుం 





136 


నాకు నచ్చింది” అనో, నాకు నచ్చలేదు అనో ఆనడం లేదు నేను, 'నాకు” అన్న 
కణంలో నేను” అనేది ఉన్నయే. అందుచేత దానితోపాటే తక్కినవన్నీ అనుస 
రిసాయి_ సాధారణంగా ఒక ధ్యేయంతో చూడటమే పరిశీలించడం అనే [భమ 
ఉంటుంది మనకి, ఆలా ఏ [ప్రయోజనం ఆశించకుండా చూడటం కష్టం ఆంటారా? 
ఆంటే మీకు మీరే అడుపడుతున్న టే, తప్పించుకోవడానికి పయత్నిస్తున్న వే. 

2 ౧ అ ర్‌ 
మనం ఆలా తప్పించుకున్నట్టయితే, దాన్నే_ ఆ తప్పించుకోవడాన్నే చూద్దాం. 
ఆన్నారు కృష్ణమూర్తి గారు. 


హింసకి మూలం ఎక్కడుందో స్పష్టమవుతున్నా “నెను, “నాకు” (నా 
కులానికి, నా జాతికి, నా దేశానికి అనడం కూడా) అని ఆలోచించకుండా ఏ 
ఆలోచనా సాగదు. మన జీవితంలో ఏ వనీ సాగదు అని నమ్ముతాం అందరం. 
ఒక చెట్టుకు ఆందమెన పువ్వులుంటే “కేవలం చూసి” ఆనందించడం మనకి 
పిల్లలకీ పెద్దలకీ కూడా చాతకాదు. వెంటనే ఆ పువ్వుల్ని కోసుకోవాలనీ, సొంతం 
చేసుకోవాలనీ ఆనుకుంటాం. మన (పతి ఆలోచనా, [పతి చర్యా స్వార్ధంతో కూడు 
కున్నది, “నేను? మీద ఆధారపడినది కాబట్టే మనం హింసాత్మకంగా ఉంటున్నాం. 
హేంసలేకుండా జీవించ లేకపోతున్నాం. అని తెలియజెప్పారు కష్టమూ ర్రిగారు. 


'ఆహింసా వాదం అనేది ఒక “ఇజం మాతమే. మనం హింసాలో చన 
మానుకోలేక పోతున న్నది మాతం నిజం! ఆందుకే మనలో హింస, మనచుట్టూ 
సమాజంలో హింస కొనసాగుతున్నది, దినదినాభివృద్ధి చెందుతున్నది! bal 
లేకుండా చేసుకోవడం మనలోనే ఉందని కృష్టమూ ర్తి రిగారీ వివరణ సారాంశం, 


(జిడ్డు కష్టమూ ర్రిగారి శత జయంతి సందర్భంగా) 


(ఆం ధ| పభ, మే 11, 1999) 


బెర్దాాండ్‌ రసెల్‌ భవిష్యద్దర్శనం 


“వ్యవస్థలు వ్యకి త్వాన్ని రూపొందిస్తాయి. వ్యకి త్వం వ్యవసల్లో మార్పు 
తెస్తుంది. ఈ రెండు సంస్కరణలూ జంటగా సాగాలి" అన్నారు, పపంచ విఖ్యాత 
తత్త్వవేత్త బెర్హాండ్‌ రసెల్‌ తమ స్వియచర్శిత చరమాధ్యాయంలో. “ఒక 
నిజాన్ని చేరుకునే విధానాన్ని నేను సరిగా ఊహించి ఉండకపోవచ్చు, కాని అటు 
వంటిదొకటి ఉంటుందని నేను అనుకోవడంలో తప్పులేదు, ఆ నిజానికి మనం: 
కట్టుబడి ఉండటం అవసరం. స్వెచ్చగా, సుఖంగా ఉండే మానవాళితో నిండిన 
(ప్రపంచాన్ని సాధించే మారం నేననుకున్నంత దగ్గరలో లేకపోవచ్చు, కాని, అటు. 
వంటి పపంచం సాధ్యం అనుకోవడంలో నేను పొరపడటం లేదు. అంతేకాదు, 
అటువంటి. దాన్ని చేరుకొవడం కోసం జీవించడం |పయోజనకరం....” అన్నారు. 
రసెల్‌ తమ స్వీయచర్మిత ముగింపులో (v. లీ. 1969). 


వ్యకి గతంగానూ, సాంఘికంగానూ కూడా తమ అభిరుచులకూ, ఆదర్శా. 
లకూ అనుగుణంగా జీవించారు రసెల్‌. వ్యకి గతంగా సౌందర్యారాధకుడు, 
సౌమ్యుడు, సున్నిత మనస్కుడు. జీవితంలో ఎదురయ్యే “ఆల్ప' విషయాలూ, 
సంఘటనలపట్ల కూడా వివేక వంత మెన దృక్పథాన్ని ఆలవరచుకున్న మేధావి. 
సాంఘిక వాస వికతకూ, మానవ మనస త్యానికీ పాధాన్యం ఇచ్చిన త త్వవేత. 


ద్వేషం, అసూయా, ఆత్యాశా "పెరిగే అవకాశం లేకుండా వ్యక్తులందరూ 
స్వేచ్చగా "పెరిగే సమాజాన్ని రూపొందించాలని ఉహించేవారు. ఆటువంటి ఊహా 
బలంతోనే, (ప్రపంచంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నా తాము చెక్కుచెదరలేదని. 
చెవ్పకున్నారు రసెల్‌. 


1059లో లండన్‌లో ది.ది.సి.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెర్జాా౦డ్‌ రసెల్‌ 
తమ జీవితానుభవాలనూ, ఆభిపాయాలనూ సుస్పష్టం చేశారు. (ఈ ఇంటర్వ్యూ్య 
తరవాత “బెర్హాండ్‌ రసెల్‌ స్పీక్స్‌ హిజ్‌ మైండ్‌” అనే [గంథంగా వెలువడింది). 
రసెల్‌ యౌవనంలో కన్న, వృద్దాప్యంలో నే ఎక్కువ సుఖంగా గడిపినట్టు తెలి: 
పారు, 


138 


యావనదశలో తనకు 'స్పే హితులు లేరనీ, తనతో మాట్లాడేవారెవరూ లేరనీ, 
ఎన్నోసార్లు ఆత్మ హత్యచెసుకో వాలని అనిపించేదిట కానీ, ఆది చాలావరకు [భమ 
అని తరవాత [క్రమంగా తెలుసుకున్నారట. మనిషి సుఖంగా ఉండాలంటే కావ 
'లిసినవి ఆరోగ్యం, ఆత్మీయతతో కూడిన స్నే హసంబంధాలూ, [బతకడానికి సరి 
“పడ డబ్బూ, చేతినిండా పనీ,,, అని రసెల్‌ అభి పాయం. పతిదానికీ వ్యాకుల 
పడటం ఆనందానికి అవరోధం, అందుచెత , భవిష్కతు ఇంతకన్న మెరుగ్గా ఉంటుం 
దనుకుని, అందుకు తగిన కృషిచే'స్తే ఆందోళన తగి ఆనందంగా ఉంటుంది, ఎ వెనా 
ఆను కోని సంఘటనలు సంభవిస్తే వాటిని ఎదుర్కో గల ఆత్మ సైర్యం లేకపోవడం 


వల్లనే ఆందోళన కలుగుతుంది ఆంటారు రసెల్‌. 


తను ఉన్న స్థితితో తృప్పిపడకుండా తనకన్న ఉన్నతస్థితిలో ఉన్నవారితో 
పోల్చుకోవడం ఆసూయకీ, జీవితంలో అసంతృపి కీ కారణం అవుతుందంటా 
రాయన. అందుచేత ఇంకొకరితో పోటిగా ముందుకు సాగేకన్న, ఎవరంతటవారు 
ముందుకి సాగడానికి పయత్నించడం, ముందుకి సాగేవారిని వెనక్కి లాగకుండా 
ఉండటం ముఖ్యం అన్నారు. జీవితంలో విసుగు అనేద లేకుండా ఉండాలంటే, 
పురుషుడు గాని స్రీగాని ఎవరికి గల శకిని వారు సార్గకంగా వినియోగించుకో 
గలగాలి. వివిధ అభిరుచులు ఉన్నట్రయితే విసుగుకు ఆస్కారం ఉండదు. వృద్దా 
ప్యాన్ని సుఖపదంగా గడపడానికి ఆవి మరింత దోహదం చేసాయి. అయితే, మీ 
అభిరుచులు ఎంతగా వ్యక్తిగత పరిధిని దాటుతాయో, మీ వ్యకి గత జీవితం 
'అంతమవుతోందన్న బాధ ఆంత తక్కువగా ఉంటుంది ఆంటారు రసెల్‌. 


చిరంజీవిగా సుఖంగా ఉండే మార్గం గురించి వారి అభ్మిపాయాన్ని ఆడి 
గితే, సమాధానంగా ... “అది వెద్యులను ఆడగవలసిన విషయం .. ఎంతో మంది 
ఎన్నోరకాల చిట్కాల గురించి (ప్రచారం చేస్తూ ఉంటారు... ఫలానా మందు 
వాడితే జుట్టు నల్చబడుతుందని__, అది నాకిష్టం లేదు. ఎందుకంటే, నా జుట్టు 
ఎంత తెల్లబడితే, నే చెప్పెదాన్ని వినడానికి జనం ఆంత సిద్దంగా ఉంటారు” అని 
చమత్కరించారు రసెల్‌. 


అభివృద్ధికర మైన సామాజిక పరివరనా, సామాజిక సంస్క్రరణా-వ్యవస్థల 

వల్లనే కాకుండా... వ్యక్తుల వల్లకూడా సాధ్యం అని చెబుతూ, పూర్వం కోపర్నికస్‌, 

గెలీలియో, న్యూటన్‌, డార్విన్‌ మొదలెన విజాన కాస్త్రజులు ఏ వ్యవస సహో 
ఈ... కో తో థు 


139 


'యమూ లేకుండానే, ఏ యాం తిక సదుపాయాలూ లేకుండానే వెన్నో గొప్ప విష 
యాలు కని పెట్టి పపంచ పురోభివృద్ధికి మౌలికంగా దోహదం చేశారని గురు 
చేశారు రసెల్‌. 


సాంఘిక [ప్రయోజనం దృష్టా వ్యకి కి సాంస్క్ఫుతికంగానూ, సాం కేతికం 
గానూ ఎంతవరకు స్వెచ్చ ఉండాలి అన్న _పశ్నకు సమాధానంగా, ఇతరులకు 
నష్షం కలిగించనంత మెరకు 'సృజనాత్మక' మైన విషయాల్లో సంపూర్ణ స్వెచ్చ 
ఉండాలని అభిివాయపడ్తారు. తాము అనుకున్నది సాధించడంలో మహామహులు 
కూడా సామాజికంగానూ, |పభుత్యపరంగానూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొని 
ఎన్నో కష్టనష్టాలను అనుభ వించవలసి వస్తున్నదన్నారు. 


సంఘ (శయస్సుకోసం, [వపంచ (శేయస్సుకోసం వ్యక్తి స్వాతంత్యానికీ, 
జాతి స్వాతం, త్యానికీ కూడా హద్దులుండాలన్నారు రసెల్‌. దేశంలోని సహజ 
సంపదని జాతీయం వెయ్యాలని సామ్యవాదులు చెప్పినట్టుగా, ఆ సహజ సంపదని 
కొంతవరకు అంతర్జాతీయం చెయ్యాలని కూడా వాదించవలసీ వస్తుందనీ, ఉదా 
హరణకు చమురు ఒక చిన్న దెళంలో అపారంగా లభిస్తున్న ట్రయితే, ఆ దేశం 
ఒక్కటి ఆ చమురుపై సర్యహక్కులూ కలిగిఉండటం అసంగతమనిపిస్తుందని 
ఆంటారు రసెల్‌. 


జాతి, మతం, భాష, సిద్దాంతం మొదలైన విషయాల్లో దురభి మానాన్ని 
నిరసించారు రసెల్‌ . _పపంచంలోని నేటి దుస్టితికీ, శాంతి రహిత వాతావరణానికీ 
ఇటువంటి దురభిమానాలే కారణాలన్నారు. కల్లోలాలను సృష్టించే దురభిమానాలు 
పెచ్చు పెరగకుండా [పపంచం సుస్టికంగా ఉండే ఎర్చాట్టు చెయవలసి ఉంటుంది. 
అది రాజనీతీ పె ఆధార పడినటువంటిది. హె-బాంబులు ఉపయోగించే యుద్దం 
కనుక సంభవిం చినట్టయితే ఉతర గోళార్దంలో ఇంచుమించు (పతి ఒక్కరూ 
సమూలంగా నాశనమైపోవడం, దక్షిణ గోళాన్టంలో అణుశకి _పసరణ వల్ల 
విసార జన మరణం సంభవించడం ఖాయమని రసెల్‌ హెచ్చరించారు. | పమాద 
కర మైన ఈ ఆయుధాల పోటీ కొనసాగుతున్న ౦ంతవర కూ పపంచయుద్దం సంభ 
వించగలదనే భయం ఉండి తీరుతుంది అన్నారు. ర నెల్‌ దృష్టిలో, దాన్ని తొల 
గించె మార్గం ఒక టే... అది, యుద్దానికి ఆ వశ్యక మైన ముఖ్య ఆయుధాలన్ని 
టినీ పూర్తిగా గుత్తకు తీసుకుని, సంపూర హక్కులు కలిగిన పపంచ |పభుత్యాన్ని 

గ 


140 -'౯- 


ఏర్పాటుచెయ్యటమే; అంతేగాక, ఆ (పపంచ [పభుత్వం కరవ్యం_ వివిధ దేశాల. 
మధ్యగల తగవులన్నిటిని పరిశీలించి, వాటికి పరిష్కారాలు |వతిపాదించడం, ఆ. 
వరిష్కారాలు అమలు జరిగేటట్లు చూడటం, ఏ దేశమైనా మరోదెళం పె తిరుగు 
బాటుకు చేసే [పయత్నాన్ని విఫలం చేయటానికి తగినంత బలాన్ని సమకూర్చు 
కోవడం, ఆణ్వస్త్ర (వయోగానికి ఎటువంటి అవకాశం లేకుండా పరిస్థితులను 
ఆదుపులో ఉంచడం. దేశంలో ఆంతరంగిక కాంతినీ, (కమపద్ధతనీ పాటించడానికి 
అవసరమెన రక్షక దళాలను మాతం అనుమతించడం జరుగుతుంది. అని 


సూచించారు 


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లభించిన అపారమైన శకులవల (పవంచా 
నికి ఎర్పడిన పమాదమంతా మానవ మన సత్వం మీదే ఆధారపడి ఉందనీ, మను 
షల మనస్సుల్లోని దుష్టమైన రాగడ్వెషాలలోనే ఇమిడి ఉందనీ, ఈ విషయాన్ని 
[గహించి, పరమత సహనాన్ని పాటించి, సర్వమావవ సౌఖ్యాన్ని కాంక్షించినట్ల 
యితే, పపంచం ఇంతకుముందెన్నడూ లేనంత సుఖ పదంగా ఉంటుందనీ రసెల్‌ 
విశ్వాసం. |పవంచం పూనుకున్న ట్లయితే దారి ద్యాన్ని నిర్మూలించగలదు. మాన 
వాళి యావత్తూ ఒకే కుటుంబమని విద్యావిధానంలో నొకి,_ చెప్పవలసి ఉంది, 
పొరుగువారిని | పేమించడం అనేది మతాలు [పబోధించే సీ తిస్త్నూతంగా మాతమే 
కాకుండా వ్యకిగత సౌఖ్యం కోసం కూడా అది అత్యంత వివేక వంత మైన పద్దతి 
అని గట్టిగా బోధించవలసీ ఉంది. 


(మిసిమి, నెంబరు 1994, 


ఈ 2% 4 


